





Bhakti-Yog- Tatwamu 
(Telugu) 








10. 





విషయసూచిక 
ప్రత్యక్షముగా పరమాత్మను దర్శించు ఉపాయము 


మర్యాదా పురుషోత్తముడగు శ్రీరామచంద్రుని 
గుణములు = చరి![త్ర 


పరమాత్మను పొందుటకు (శ్రద్ద - విశ్వాసము - 
తీవ్రమైన కోరిక - శరణుజొచ్చుట, 


ఈశ్వర సాక్షాత్కారమునకు నామజపమే 
అన్నిటికంటెను ఆత్యుత్తమమైన సాధనము 


సత్సంగము - భగవద్భక్తుల లక్షణములు - 
వాటి యొక్క మహిమ, (ప్రభావము (ఉదాహరణములు) 


భగవత్నాక్షాత్కారమును పొందుట సులభమే 
పరమాత్ముడగు శ్రీకృష్ణుని ప్రభావము 
నామము, రూపము, లీలలు, పరమధామము 
భక్తుడగుటకు సులభసాధనము 
అనన్యభక్తియొక్క స్వరూప రహస్యములు 
అనుబంధము 

ధర్మము 

బాలకులకు హితబోధ 


న! శీ శ 


శ్‌ శ్‌ 


క్ష 


48 


59 


92 
97 
112 
140 
168 


181 


188 


నివేదన 


శ్రీజయదయాల్‌ గోయంద్‌కాగారి ప్రవచనములనుండి జ్ఞానయోగము, 
కర్మయోగము, భక్తియోగములను గూర్చి వివరణాత్మకముగా లభించిన 
వ్యాసములు ఇదివరలో మేము వేర్వేరుగా ప్రచురించియున్నాము. భక్తుల 
కోరిక ననుసరించి మూడు మోక్షసాధనమార్గములను గూర్చి సం[గ్రహముగా 
“భక్తియోగతత్త్యము” అను పేర హిందీలో ప్రచురించబడినది. ఆ 
హిందీపుస్తకమునకే ఇది ఆంధ్రానువాదము. సరళమైన భాషలో అనువదించిన 
శ్రీగండ్లూరు నారాయణగారికి మా ధన్యవాదములు. 

ఇందు భక్తిస్తరూపము, మహిమ, రహస్యము మున్నగు విషయములేగాక, 
భక్తుల లక్షణములు, మహిమాప్రభావములు, నామజపము, ధ్యానము, 
స్మరణము, సత్సంగము, స్వాధ్యాయము, (శ్రద్ద, ప్రేమ, శరణాగతి మున్నగు 
భక్తిసాధనములు వివరించబడినవి. అట్లే భగవంతుని నామము, రూపము, 
లీలాధామము, గుణములు, (ప్రభావము, తత్త్వము, రహస్యము, స్వభావము 
మున్నగు అనేక విషయములు విశదీకరించబడినవి. 

జ్ఞానయోగము, కర్మయోగము, అహ్హాంగయోగము అను సాధనముల 
కన్న భక్తియోగము మిక్కిలి సులభోపాయము. బాలురు, వృద్దులు, యువతీ, 
యువకులు అందరునూ ఈ మార్గమును అనునరించి 
భగవత్సాక్షాత్కారమును పొందగలరు, 


ఈ విషయములనన్నింటినీ పాఠకులు పఠించి, ఆకళింపు చేసికొని, 
ఆచరించి, సంసారసాగరమునుండి తరించి, మోక్షసా(మాజ్యమును 
పొందగలరని మా ఆశాభావము. 


ఇట్లు 


(ప్రకాశకులు 


భక్తియోగ తత్త్వము 
1. ప్రత్యక్షముగా పరమాత్మను దర్శించు ఉపాయము 


భగవంతుడు ఆనందమయుడు. ఆ స్వామిని ప్రత్యక్షముగా దర్శించుటకు 
నిజమైన భక్తియే అన్నిటికంటె ఉత్తమమైన ఉపాయము. ఆ భక్తి ఎట్టు 
ఉండవలయును? ఎట్టి భక్తికి ఆ ప్రభువు ప్రత్యక్షమై దర్శనమిచ్చును? ఈ 
విషయమున నేను కొంత నివేదింపదలచుకొనుచున్నాను. 


అనేక విఘ్నములు ఎదురైనప్పటికిని (ధ్రువునివలె భగవంతునిధ్యానములో 
నిశ్చలుడై యున్నచో ఆ దేవదేవుడు అతనికి ప్రత్యక్షమై దర్శనమిచ్చును. 

శ్రీవారిని జపించిన మహోభక్తుడగు (వహ్హాదునివలె మనము 
రామనామమును ఆ(శ్రయించి, ఎన్నికష్టములెదురైనను సంతోషముతో 
సహించుటకును, నిశితమైన ఖడ్గమునకు తలను బలియిచ్చుటకును సిద్దము 
కావలెను. అట్టివానికే భగవంతుని సాక్షాత్కారము కలుగగలదు. 

ఆ దేవదేవుని (రాముని) సేవించుట కొజుకు లక్ష్మణుడు తన భార్యను, 
సకలైశ్యర్యములను, రాజ్యభోగములను పరిత్యజించెను, ఆయన వెంట 
వనములకు వెళ్లెను. తన సర్వస్వమును ఆ ప్రభువునకు సమర్పించి సేవించిన 
లక్ష్మణస్వామికి ఆ పరంధాముడు (ప్రత్యక్షముగా దర్శనమును (ప్రసాదించెను. 

బుషికుమారుడగు సుతీక్షుడు పరమాత్మధ్యాసలో నిమగ్నుడై తన 
సర్వస్వమును మరచిపోవుచుండెను. ప్రేమోన్మత్తుడగుచుండెను. తానేమి 
చేయుచున్నాడో తనకే తెలియని స్థితిలో ఉండెను. ఆయనకు పరమాత్మ 
తప్ప ఇంకొక ధ్యాసయే లేదు. అందువలన సుతీక్టునకు భగవంతుని దర్శనము 
అభించెను. 


శ్రీరామునిరాక పరమ(శ్రేయోదాయకము. ఆ శుభవార్తను విన్న సుతీక్టుని 
స్థితి విలక్షణముగనుండెను. తులసీదాస స్వామి దీనిని మిగుల గొప్పగా 
వర్షించెను. ఆ శబ్దములు మనస్సును (ప్రభావితము చేయునవి. రామచరిత 
మానసమునందు శంకరభగవానుడు ఉమాదేవితో ఇట్లు పలికెను. 


6 భక్తియోగ తత్త్వము 


సుతీక్టుడు భగవంతుని స్వభావమును స్మరించుచు ఆనందమగ్గుడై 
ఇట్లనుకొనెను. “సంసారబంధములనుండి విముక్తిని ప్రసాదించు (ప్రభువు 
యొక్క ముఖకమలదర్శనమువలన నేడు నా కన్నులు సార్థకము లగును." 
(శివుడు పలుకుచున్నాడు) “భవానీ! జ్ఞానియైన సుతీక్షముని సంపూర్ణముగ 
భక్తిపరవశుడాయెను. అతని తన్మయత్వము వర్షనాతితము. అతడు దిశలను, 
మార్గమును మరచిపోయెను. తానెవరో తన గమ్యమేమిటో అను విషయము 
అతని స్మృతిలో లేదు. ఒక్కొక్కసారి వెనుకకు మరలిపోవును. మరల 
ముందుకు నడుచును. మరియొక తరి (ప్రభువుగుణములను కీర్తించుచు 
నాట్యము చేయును. ముని భోక్తిపారవశ్యములో మునిగిపోయెను. 
శ్రీరామచంద్రుడు ఆ సుతీక్షుని ప్రేమోన్మత్తదశను ఒకచెట్టు చాటుననుండి 
గమనించెను. భవబంధములను తొలగించు శ్రీరాముడు ఆ ముని 
('ప్రేమాతిశయమునకు ముగ్దుడై అతనిహృదయమునందే (ప్రకటితుడాయెను. 
సుతీక్టుడు ఆ రామచంద్ర (ప్రభువును దర్శించి మార్గమునందే నిళ్ళలుడై 
కూర్చుండెను. అతని తనువు పులకించి పనసపండువలె కంటకితమాయెను. 
అప్పుడు శ్రీరాముడు అతని సరసనచేరి తన భక్తుని (ప్రేమవిహ్యలస్థితిని చూచి 

మిక్కిలి ప్రసన్నుడాయెను.” 
(రా.మా. అరణ్య. దో. 9/5-9) 


“రామచం(ద్రప్రభువు సత్పురుషులకు (పియమైనవాడు. సేవకుల 
దంఃఖమునకు, దారి(ద్ర్యమునకు దావానలమువంటివాడు (వాటిని 
రూపుమాపువాడు). అట్టి ప్రభువు మునిగణముల చెంతకు వేంచేసెను. ఆయన 
నాకు (ప్రాణసముడు. ఓ బ్రాహ్మణులారా! మునులారా! లేచి ఆ ప్రభువును 
దర్శింపుడు." 

ఆంజనేయునకు రామచం(ద్రునియెడగల భక్తిశ్రద్దలు అపారములు. ఆయన 
'ప్రేమవిహ్వలుడు. ఆ మారుతి (ప్రభువును శరణుజొచ్చిన తీరు 
భోక్తిపారవశ్యమున కును, తన్మయతకును నిదర్శనము. ఆ స్వామికి 
పరమాత్మయొక్క 'ప్రత్యక్షదర్శనము లఅలభించెను. 


ప్రత్యక్షముగా పరమాత్మను దర్శించు ఉపాయము 7 





భరతుడు శ్రీరామదర్శనముకొరకు అనుభవించిన వేదన నిరుపమానము. 
ఆయన (పమస్వరూపుడు. మహానుభావుడగు భరతునకు (ప్రత్యక్షముగా 
భగవద్దర్శనము కలిగెను. పదునాలుగు సంవత్సరముల వనవాసము యొక్క 
గడువు ముగియుచుండగా ఆయనస్థితి అత్యంత విలక్షణముగా అతిదీనముగా 
నుండెను. దీనిని తులసీదాసు మం చక్కగా వర్ణించెను, 


“నా ప్రాణములకు ఆధారమైన వ్యవధి ఒక్కదినము మా(తమె 
మిగిలియున్నది”. ఇట్లు ఆలోచించుచుండగనే భరతుని మనస్సు మిక్కిలి 
దుఃఖాక్రాంతమైనది. “స్వామి ఇంకను రాకుండుటకుగల కారణమేమి? నన్ను 
కుటిలునిగా భావించి మరచిపోయెనా? శ్రిరామునిచరణకమలములను 
ఆ(శ్రయించుకొనియున్న లక్ష్మణుడు ఎంత ధన్యుడు? ఆహా! ఎంతభాగ్యశాలి! 
ప్రభువు నన్ను కపటిగాను, కుటిలునిగాను భావించి యుండవచ్చును. 
అందువలననే ఆతడు నన్ను తనతోబాటు తీసికొనిపోలేదు. నా కృత్యములను 
ఆయన తన మనస్సులో పెట్టుకొన్నచో ఎన్ని కల్పములవరకైనను నాకు 
నిష్కృతి ఉండదు. కాని ప్రభువు తన సేవకుల దోషములను ఎన్నడును 
లెక్కింపడు. అతడు దీనజనబంధువు. ఆయన స్వభావము ఆతి కోమలము. 
శ్రీరామచంద్రప్రభువు తప్పక రాగలడని నా మనస్సు విశ్వసించుచున్నది. 
ఏలనన అన్నియు శుభశకునములే అగుచున్నవి. కాని గడువు ముగిసిన పిమ్మట 
కూడ నేను ప్రాణములతో మిగిలియున్నచో నావంటి అధముడెవ్వడును 
ఉండడు, ఉండబోడు”. (రామా: ఉకాం. దో. 1 క.ఖ) 


భరతునిమనస్సు శ్రీరామునివిరహసము(ద్రమున మునిగిపోవుచుండగా 
రక్షించుటకు వచ్చిన ఓడవలె హనుమంతుడు (బ్రాహ్మణవేషముతో అచటికి 
వచ్చెను. దుర్చల శరీరుడై, జటామకుటధారియై, నిరంతరము “రామరామ” 
అని జపించుచు, అ(శ్రువులనుగార్చ్భుచు, కుశాసనముపై కూర్చున్న భరతుని 
ఆంజనేయుడు చూచెను. (రామా. ఉకాం. దో.1/క, ఖ) 
భక్తుడగు మారుతి భరతుని కలిసెను, వారిరువురిమధ్య స సంభాషణ జరిగెను, 


శ్రీరామచంద్రుడు భరతుని కలిసికొనిన సమయమున గోస్వామి తులసీదాసు 
ఇట్టు వర్లించెను. పరమేశ్వరుడగు శివుడు పార్వతీదేవితో ఇట్లు నుడివెను. 


8 భక్తియోగ తత్త్వము 





“కమలములవంటి శ్రీరామునికన్నులనుండి కుమాశువులు 
ప్రవహింపసాగెను. శరీరము పులకించెను. ముల్లోకములకును స్వామియైన 
శ్రీరామచం(ద్రప్రభువు తన తమ్ముడగు భరతుని అత్యంత(ప్రేమతో 
హృదయమునకు హత్తుకొనెను. సోదరునితో కలియుసమయమున ఆ 
(వ్రభుశోభను. వర్ణించుట నాతరముగాదు. (పేమవాత్సల్యములు 
ఆకృతిదాల్సినట్లుండెను, దయానిధియైన స్వామి భరతుని కుశలప్రశ్చలడిగెను. 
కాని ఆనందపారవళ్యముచే భరతునినోట మాట రాలేదు (శివుడు 
పల్కుచున్నాడు) పార్వతీ! వినుము. భరతుని సుఖము (ఆనందము) 
మనోవాక్కులకు అతీతము. అది అనుభవైకవేద్యము. భరతుడు పలికెను 
“కోసలాధీశా! నన్ను ఆర్తునిగా గుర్తించి, దర్శనమొసంగినారు. కావున నేను 
ఇప్పుడు కుశలినే. విరహసము(ద్రములో మునిగిపోవుచున్న నన్ను కృపాళువులై 
మీరు చేయూతనిచ్చి కాపాడితిరి!! (రామా, ఉ.కాం. దో.4, ఛంద్‌ 1-2) 

అక్రూరుడు అభిమాన(పతిష్ట్థలను వదలిపెట్టి, భగవంతుని 
చరణకమలముల జాడలు పడిన (అడుగులు పడిన) ధూళియందు 
పార్గుచుండెను. ఆయనకు పరమాత్మునియొక్క 'ప్రత్యక్షదర్శనము లభించెను. 

పదాని తస్యాఖిలలోకపాలకిరీటజుష్టామలపాదరేణో; 

దదర్శ గోష్టే క్షితికౌతుకాని విలక్షితాన్యబ్దయవాంకుశాద్యె: I 

తద్దల్భవోన్లోధపవృద్ధపం భ్రమ 

ప్రే మ్లోర్ష్యరోమాశ్రుకలాకులేక్షణ: | 
రథాదవస్కంద్య స తేష్వచేష్టత 


ప్రభోరమూన్యంఘ్రిరజాంస్యహో ఇతి ॥ 
దేహంభృతామియానర్జో హిత్వా దంభభియం శుచమ్‌ | 
సందేశాద్యో హరేర్షింగదర్శ్భనశ్రవణాదిభిః ॥ 


(శ్రీమద్భా. 10/38/25, 26, 27) 


రాజా! లోకపాలకులందరు తమతమ కిరీటములచే శ్రీకృష్ణుని 
విమలపాదరేణువులను సేవించుచుందురు. ఆక్రూరుడు గోష్ట్రమున 


ప్రత్యక్షముగా పరమాత్మను దర్శించు ఉపాయము 9 





మహాత్ముడగు ఆ శ్రీకృష్ణునిచరణములను చూచెను. అవి పద్మయ 
వాంకుశాదులచే చిహ్నితములు, వృథికి అలంకారరూవ ములు. 
అప్పుడీపాదపద్మ దర్శనముచే ఆయన ఆనందమునకు అవధులు లేకుండెను. 
ఆయనమనస్సున సం(భ్రమము అనగా చాంచల్యము కలిగెను. 
ప్రేమపారవశ్యముచే శరీరము గగుర్పాటు చెందెను. అ(శుబిందువులచే 
నయనములు కప్పివేయబడెను. అప్పుడు ఆయన రథమునుండి దిగి “ఆహా! 
ఇవి ఆ (ప్రభువుయొక్క పాదపద్మములముదద్రలు పడిన ధూళి రేణువులు” 
అని పలికి వానిపై పార్గాడెను. రాజా! దేహధారులు గురూపదేశమును 
అనుసరించి, దంభమును, భయమును, శోకమును వీడవలెను. పరమాత్ముని 
యొక్క దివ్యరూపమును దర్శింపవలెను - ఆయనగుణములను (శ్రవణము 
చేయవలెను. అక్రూరునివలె ఆ స్వామిని సేవించినచో ఆయనవలె మనము 
గూడ దైవానుగ్రహమునకు పొతులము అగుదుము. 


గోపికలవిశుద్దమైన (పేమభావమును చూచి ఉద్దవుడు జ్ఞానమును, 
యోగాభిమానమును పరిత్యజించెను. ఆయనవలె (ప్రేమ విహ్వలుడైనవానికి 
భగవంతుడు సాక్షాత్కరించును. 


రుక్మిణీదేవి శ్రీకృష్ణునివియోగమును భరింపలేక ఒక్కక్షణకాలమును 
సైతము ప్రళయముతో సమానముగ గడిపెడిది. ఆయనకొజకు ఆమె 
హృదయవిదారముగ విలపించెడిది. అట్టు ఆ పరమాత్మను కలియుటకై 
పరితపించువారికి భగవంతుడు ప్రత్యక్షదర్శనమొసగును. మయూరధ్వజుడు 
మహాతులఆజ్ఞలను అమలుపరచుటయందు తత్సరుడు. సమయము 
వచ్చినప్పుడు అతడు తన కుమారునితలను ఖండంచుటకు కూడ 
సందేహించలేదు. అట్టి ఆత్మసమర్పణము చేసికొను భక్తులకు పరమాత్ముడు 
తప్పక తన సాక్షాత్కారమొసగును, 

శ్రీనరసీమెహతా సిగ్గును, అభిమానమును, _ గొప్పతనమును 
(ఆడంబరమును), భయమును వదలి ఆ సర్వేశ్వరుని గుణములను గానము 


10 భక్తియోగ తత్త్వము 


చేయుటయందు నిమగ్నుడై విహరించెడివాడు. అందువలన అతనికి 
పరమాత్ముడు (ప్రత్యక్షముగా లభించెను. 

“బి.ఏ”, “ఎమ్‌.ఏ”, “ఆచార్య మొదలగు పరీక్షలకుమాదిరిగా 
భక్తప్రహాదునివలె నవవిధభక్తి' రీతులు అనెడి నిజమైన పరీక్షయందు 
ఉత్తీర్లుడైనవానికి భగవంతుని ప్రత్యక్షదర్శనము(ప్రాప్తమగును. పరమాత్ముడు 
కేవలము దర్శనమిచ్చుటయే కాక (ద్రౌపది, గజేంద్రుడు, శబరి, విదురుడు 
మొదలగువారు (ప్రేమతో అర్పించిన వస్తువులను ఆ స్వామి స్వయముగా 
స్వీకరించెను. 

పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్చతి | 

తదహం భక్త్యుపహృతమ్‌ అశ్నామి ప్రయతాత్మనః ॥ 

(గత. 9/26) 

నిర్మలబుద్దితో, నిష్కామభావముతో పరమభక్తునిచే సమర్పింపబడిన 

ప(త్రమునుగాని, పుష్పమునుగాని, ఫలమునుగాని, జలమును గాని, నేను 
ప్రత్యక్షముగా (స్వయముగా) ప్రితితో” స్వీకరింతును. 

కనుక సకలజీవులు పరమ(ట్రతితో మిగుల ఉత్కంఠతతో ఆ దేవదేవుని 
దర్శించుటకు వ్యాకులతను పొందవలయును. 


క్ల 


శ bh 
శ Wy గ 


1. శ్రవణం కీర్తనం విష్ణోః: స్మరణం పాదసీవనమ్‌ | 
అర్భనం వందనం దాస్యం సఖ్యమాత్మనివేదనమ్‌ ॥ 

(శ్రీమద్భా. 7/5/23) 
పరమాత్ముడగు విష్ణువుయొక్క నామరూపగుణముల, (ప్రభావాదుల (శ్రవణము, కీర్తనము, 
స్మరణము చేయుట, పరమాత్ముని చరణసేవ చేయుట, పూజించుట, (ప్రణమిల్లుట, 
దాసభావముచే, సఖ్యభావముచేత సేవించుట, ఆత సమర్పణము చేసికొనుట ఇవి తొమ్మిది 
విధములైన భక్తిరూపములు, 

2. భక్తితో పెట్టిన పట్టెడన్నము చాలు - అని గదా! వేమన శతకము. 


2. మర్వాదాపురుషోత్తముడగు శ్రీరామచంద్రుని 
గుణములు = చరిత 


శ్రీరామచంద్రుడు మర్యాదాపురుషోత్తముడు. ఆ పరమాత్ముని నామము, 
రూపము, గుణములు, లీలలు అద్భుతములు. ఆ స్వామిని ఆరాధించు 
వారిలోగల భక్తిప్రపత్తులు, వాటి ప్రభావములతో విలసిల్లు కథలు అమృత 
మయములు. వాటిని వినుట, చదువుట, మననము చేయుట మొదలగు 
వాటివలన మనకు మిగుల (శ్రేయస్సు చేకూరును. మనము ఎల్లప్పుడును ఆ 
ప్రభువుయొక్క రూపమును మనస్సునందు నిలుపుకొన వలయును. ఆ 
దేవదేవుని గుణములను, చరిత్రలను మనస్ఫూర్తిగా తలంచుకొనుచుండ 
వలయును. ఆయన వచనములు ఆదర్శ్మప్రాయుములు. వాటిని 
పరమధర్మములనుగా తలపోయవలయును. అట్లు భావించి వాటిని ఆచరించు 
పుణ్యాత్ముల విషయమున ఇక చెప్పవలసినదే మున్నది? అట్టివారిని 
దర్శించుట, స్పృశించుట, భాషించుట అనునవి అదృష్టఫలములు. అట్టి 
సౌభాగ్యము గలిగిన మనుజుడు మిక్కిలి ధన్యుడు. 

“మేము భగవంతుని నామమును అనేకదినములనుండి జపించు 

చున్నాము. ఐనను మాకు అంతగా ప్రయోజనము కలుగలేదు" - అని కొందరు 
సోదరులు చెప్పుచుందురు. దీనికి సమాధానము ఇట్లు చెప్పబడినది. 
భగవంతునినామమహిమ మిగుల అపారమైనది. దానిని ఎంత గానము 
చేసినను అది తక్కువయేయగును. ఆ భగవన్నామమును జపించువారికి 
ఆశించిన (ప్రయోజనము కనిపించకపోవుటకు వారొనర్చిన 'పది 
1. _నామాపరాధములు. 
1. సత్పురుషులను నిందించుట. 2. (శ్రద్దలేనివారికి నామమహిమను చెప్పుట. 
3. శ్రీమహావిస్టువునకును, శంకరభగవానునకును మధ్య భేదబుద్దిని కలిగియుండుట. 
4. వేదముల యందు (ప్రమాణబుద్ది లేకుండుట. 5. శాస్త్రముల యందు అ(శ్రద్దను చూపుట. 
6. గురువునందు (శ్రద్ధ చూపించకుండుట. 7. నామమాహాత్మ్యమునందు ఆర్థవాదమును 
కల్పనచేయుట. 8. శాస్త్రములు నిషేధించిన కర్మలను ఆచరించుట. 9. నామము నాధారముగ 
చేసికొని శాస్త్రములందు చెప్పబడిన కర్మలు పరిత్యజించుట. 10. ఇతర ధర్మములతో 
పరమాతు ఖని నామమహిమను పోల్చుచు వాటిమధ్య తారతమ్యములను చూచుట, 


12 భక్తియోగ తత్త్వము 


నామాపరాధములే ప్రధాన కారణములు. వాటిని పరిత్యజింపవలయును. ఆ 
పది అపరాధములను దూరముచేసికొని జపించుటవలన శా(స్తములలో 
చెప్పబడిన నామజపఫలము తప్పక (ప్రాప్తించును. ఆ భగవన్నామమును అట్లు 
జపించువారికి ప్రత్యక్షముగా తగిన ఫలము ్రాప్తించుననుటలో ఏమాత్రము 
సందేహములేదు. పూర్తిగా భక్తిశ్రద్దలు కలిగి, ఈ విషయముల మీదనే 
ధ్యానముంచి అర్థవంతముగా నామమును జపించవలయును. అట్టివానికి 
భగవత్సాక్షాత్కారము, పరమానందము మిక్కిలి త్వరగా (ప్రాప్తమగును. 
భగవన్నామమును జపించుచు పరమాత్ముని స్వరూపమును ధ్యానించుచుండ 
వలయును. అది అమృతమయము, దివ్యము. ఆప్పుడు అతనికి ఆ 
పరంధాముని దివ్యగుణ(ప్రభావములు (ప్రతిక్షణము స్మృతిపథమున మెదలు 
చుండును. అయితే 'వైరాది భావములతో సేవించినను దైవానుగ్రహము 
లభించును' - అని యనుట. ఆ దివ్యస్మృతి అపూర్వము, అనిర్వచనీయము. 
అది భక్తిశద్దలను, ఆనందమును కలుగచేయుచుండును. తులసీ 
రామాయణము నందు నామమహిమ ఇట్లు (ప్రస్తావింపబడినది. 


"నామస్మరణను భక్తిభావముతోగాని, వైరభావముతోగాని, క్రోధముతోగాని, 
అలసత్వముతోగాని ఏ రీతిగా చేసినను దాని ప్రభావమున అంతటను, 
అన్నింటను హితమే చేకూరును”. (రామా. బా.కాం. దో. 27-1) 


“ఐతే ఆ దేవదేవుని నామమును భక్తిశ్రద్రలతో జపించినచో దాని ఫలితము 
తప్పక లభించును. కాని భక్తిశ్రద్దలు లోపించినచో ఆ ఫలము లభించదు, 
'ఇది ఎట్లు సమంజసమగును?' - అను ప్రశ్న ఉదయించును. దీనికి 
సమాధానముగా పెద్దలు ఇట్లు చెప్పిరి. భక్తిభావముతోగాని, వైరభావముతోగాని 
(భావము - కుభావము) ఏవిధముగనైనను నామజపము చేసినచో దానివలన 
అన్ని దిశల యందును శుభము జరుగును. ఈ విషయమును గురించి (శ్రద్ద 
వహించ వలయును. అట్టు (శ్రద్ద వహించనిచో ఉత్తమవలితము ఎట్టు 
లభించగలదు? ఎవరైనను ఇట్టు చెప్పవచ్చును. “ఆలోచించుట ద్యారా మనము 


మర్యాదా పురుషోత్తముడగు శ్రీరామచంద్రుని గుణములు - చరిత్ర 13 





శ్రద్ద వహించెదము. కాని మనస్సు దీనిని స్వీకరించదు. ఈ పరిస్థితిలో 
మనమేమి చేయగలము?" దీనికి సమాధానము ఇట్లు చెప్పబడినది. ఇది 
బుద్దికి సంబంధించినది. ఆలోచనద్వారా దృఢమైన విశ్వాసముతో ఆ 
దివ్యనామమును జవించుచుండ వలయును. పరమాత్మునిమీద 
నమ్మకముండుట వలన నామముయొక్క జప(ప్రభావముచేత మున్ముందు 
సంపూర్ణమైన భక్తిశ్రద్దలు తమంతట తాముగా కుదురుక్‌ నగలవు. కాని 
ఆర్థవంతముగా జపమొనర్చినచో శీఘ్రముగా పరమానందము (ప్రాప్తించగలదు. 


“మనము ఎన్నో సంవత్సరములనుండి భగవంతుని దర్శించుటకు 
మందిరములకు వెళ్తుచున్నాము. కాని మనకు విశేషమైన ప్రయోజనమేమియు 
కలుగలేదు. దీనికి కారణము ఏమైయుండవచ్చును?” అని చాలమంది 
సోదరులు పలుకుచుందురు. దీనికి సమాధానముగ రెండు కారణములు 
చెప్పబడినవి. విశేష (ప్రయోజనము ఏదియు లేదనుటకు ఈ రెండు 
కారణములు కన్పించును. మొదటిది (శ్రద్దాభక్తులు లోపించుట, రెండవది - 
పరమాత్ముని విగ్రహములను దర్శించుటలోగల రహస్యము తెలియకపోవుట. 
మందిరమునందు భగవంతుని దర్శించుటలోగల పరమార్ధమును గూర్చి ఇట్లు 
చెప్పబడినది. పరమాత్ముని రూపలావణ్యములను, గుణప్రభావములను, 
చరిత్రలను స్మరించవలయును. మననము చేయవలయును. ఆయన 
చరణములకు తననుతాను సమర్పించుకొానవలయును. కాని అట్టు 
జరుగుటలేదు. ఆ స్వామిని దర్శించుటయందలి పరమార్ధమును, 
ప్రభావమును తెలిసికొనుట యందు కలిగిన లోపమే దీనికి కారణము. 
మందిరమునకు వెళ్లి భగవంతునిస్య్వరూపమును, గుణములను స్మరించు 
చుండవలెను. ఆ దేవదేవుని ప్రార్హించవలెను. దానివలన ఆయనమధుర 
స్వరూపమును గూర్చిన చింతన మనస్సునందు ఎల్లప్పుడును 
నిలిచియుండును. ఆ పరంధాముని ఆదర్శలీలలకు, ఆజ్ఞలకు అనుగుణముగా 
మన ఆచరణ జరుగుచుండవలయును. అట్టివారికి ఆ పరబ్రహ్మ పరమేశ్వరుని 
కృపవలన మిగుల శీఘ్రముగా ప్రత్యక్షముగా శాంతి లభ్యమగును. అట్టివారు 
దేహమును పరిత్వజించిన తరువాత పరమగతిని పొందుటలో సందేహమునకు 
తావేయుండదు. 


14 భక్తియోగ తత్త్వము 


పరమాత్ముని గుణములనంతములు. వాటి నెవ్వరును వర్లింపజాలరు. 
ఆ పరమేశ్వరుడు జీవులను కరుణించుటకే అవతరించుచుండును. ఆయన 
చేయు లీలలను గూర్చి విని, గానము చేయుచు వాటిని అనుసరించెడి జీవులకు 
పరమ(శ్రేయస్సు లభించును. మర్యాదాపురుషోత్తముడైన పరమాత్ముడగు 
శ్రీరామచంద్రునియొక్క అవతారము ఆయనయొక్క అపారమైన దయతో 
కూడినదే. ఆయనగుణములను, (ప్రభావమును, ఆచరణమును లీలలు 
మొదలగువాటి మహిమలను శేషుడు, మహేశ్వరుడు, గణేశ్వరుడు, సరస్వతీదేవి 
కూడ గానము చేయలేరు. అట్టిఎడల నావంటి సాధారణమనుష్యులు 
ఏమిచెప్పగలరు? అయినప్పటికిని సజ్జనులు, మహానుభావులు ఆ (ప్రభువును 
గూర్చి ఆయనగుణముల మాహాత్మ్యములను గుజించి శాస్త్రములలో 
గానముచేసి, తమవాణిని పవిత్రమొనర్చుకొనిరి. వాటి నాధారముగ చేసికొని 
బాలకుని (సామాన్యుని) వలె నేను కూడ కొంత చెప్పుటకు సాహసించు 
చున్నాను. 

పరమాత్ముడగు శ్రీరామచంద్రుని గుణములు, చరిత్రయు మిగుల 
ఆదర్శ(ప్రాయములు. వాటి ప్రభావము నిరుపమానమైనది. ఆయన గుణముల 
ముందు మనము ఒక లెక్కలోనివారము కూడ కాము. ఆ (ప్రభువు 
అయోధ్యను పరిపాలించు సమయమున ఆ దేవదేవునిగుణములయొక్క 
(ప్రభావము (ప్రజలమీద మిగుల ఆశ్చర్యమును గొల్పునదిగా ఉండెను. దానిని 
పరిశీలించి చూచినచో ఆ సత్యయుగమునందలి దైవప్రభావము 
త్రేతాయుగము నందలి రామరాజ్య ప్రభావమే ప్రజలపై ఎక్కువగా నుండెను. 

రామరాజ్యమునట్టు వర్షించిరి - 

“రామరాజ్యమునందు (వ్రజలందటును తనుతమ వర్ణాశ్రమ 
నియమములను అనుసరించి, ధర్మతత్సరులై యుండిరి. వేదమార్గమున 
సంచరించుచు సుఖులైయుండిరి. భయము, రోగము, శోకము అనునవి వారికి 


తెలియకుండెను. శ్రీరాముని పాలనమున ఎవ్వరును దైవిక, దైహిక, భౌతిక, 
తాప (త్రయ) ములకు లోనుకాకుండిరి. జనులెల్లరును పరస్పర 


మర్యాదా పురుషోత్తముడగు శ్రీరామచంద్రుని గుణములు - చరిత్ర 15 


్రేమానురాగములతో వేదోక్త నీతిమార్గ తత్సరులై తమ తమ ధర్మములను, 
నిర్వహించుచుండిరి. ధర్మము నాలుగు పాదములపై (సత్యము, శౌచము, 
దయ, దానము - అనువానిపై) వరిపూర్ణముగ నడచుచుండెను. 
స్వప్నములోనైనను పాపమనునదియే కానరాకుండెను. (స్తీ పురుషులు 
రామభక్తిలో లీనమైయుండిరి. రామాను[గ్రహమున అయోధ్యావాసులు 
అందజును పరమపదమునకు పాత్రులై ఉండిరి. ప్రజలెవ్వరును అకాల 
మృత్యువునకు గుజీకాకుండిరి. ఎవ్వరికిని ఎట్టి బాధలును లేకుండెను. 
అందణీ శరీరములును స్వాస్థ్యము, సౌందర్యము కలిగియుండెను. రామ 
రాజ్యమున దరిద్రులు, దీనులు, దుఃఖితులు, మూర్చులు, శుభలక్షణ హీనులు 
ఏమాత్రము లేకుండిరి. అందును నిరాడంబరులై ధర్మపరాయణులై 
పుణ్యాత్ములై యుండిరి. స్తీ పురుషులెల్లరును ఏతి నిపుణులు, గుణవంతులు. 
గుణములను సముచితముగ ఆదరించెడివారు. వారు పండితులు, జ్ఞానులు, 
కృతజ్ఞులు, కపటము నెజుగని వారు.” (రామా. ఉ.కాం. దో, 20) 


అందజును ఉదారగుణసంపన్నులు, పరోపకార పరాయణులు, 
బ్రాహ్మణులను సేవించుచుండెడివారు. మనసా వాచా కర్మణా ఏకపత్నీ 
వ్రతులు. (స్త్రీలందజును పరమపతి(వ్రతలు. ఈశ్వర భక్తియందు సాక్షాత్తుగా 
భక్తియు, ధర్మమును మూర్తిమంతములై వారిలో నివసించుచున్నవా అనునట్లు 
పరమేశ్వర భక్తియందు, ధర్మమునందు స్తీ పురుషులందరు నిరతులై 
యుండెడివారు. పశువులు, పక్షులు సకలమును చక్కగా, సుఖముగా 
జీవించుచుండెడివి. భూమి పచ్చదనముతో (సస్యశ్యామలమై) అలరారు 
చుండెను. వృక్షములు అన్ని బుతువులయందును ఫలపుష్పములతో 
శోభలొలుకుచుండెను. సూర్యచంద్రాది దేవతలు ఆడుగకుండగనే 
సుఖప్రదములగు సకల వస్తువులను (ప్రసాదించుచుండిరి. దేశమంతయు 
సుఖసంపదలతో విరాజిల్లుచుండెను. సీతామతల్లియు, లక్ష్మణ భరత 
శత్రుఘ్నులు (ముగ్గురు సోదరులును), (ప్రజలందరును పరమాత్ముడగు 
శ్రీరాముని సేవించుటయే తమ పరమసౌభాగ్యమని తలంచుచుండిరి, ఆ 
స్వామి కూడ వారికి హితమును చేకూర్చుటయందే నిరతుడై యుండెడివాడు. 


16 భక్తియోగ తత్త్వము 





రామరాజ్యమునందలి ఈ చక్కని వ్యవస్థ మిగుల ఆదర్శ(ప్రాయమైనది. నేడు 
కూడ (ప్రపంచమునందలి ఏ రాజ్యమును (ప్రశంసించవలసి వచ్చినను 
ఆదర్శ(ప్రాయమని చెప్పవలయునన్నను అన్నిటికంటె గొప్పదని 
మెచ్చుకొనవలసినను అట్టిదానికి రామరాజ్యమునే ఉదాహరణముగా 
చెప్పుదురు. 

రామరాజ్యము శ్రీరాముని గుణగణములచేత (ప్రభావితమైనది. ప్రజల 
ప్రవర్తన, జీవన విధానము, వారి గుణగణములను, పరమపావనమగు వారి 
చరిత్రను ఊహించుకొనినచో భక్తిపారవశ్యమున హృదయము గగుర్పాటు 
చెందును. భగవంతున గుణములు అనంతములు. ఆయన చరితములు 
పరమపవిత్రములు. వాటిని ఏ కొంచెమైనను స్మరించినను, మననము 
చేసికొనినను అవి పరమ(శ్రేయోదాయకములగును, పరమపావనములగును. 
ఈ ఉద్దేశ్యముతో ఇచట ఆ (ప్రభువుయొక్క కొన్ని గుణములు మిక్కిలి 
సంక్షిప్తముగ వర్షించబడుచున్నువి. 


గురుభక్తి 


మహాత్ముడగు శ్రీరామచంద్రునియొక్క గురుభక్తి మిగుల 
ఆదర్శవంతమైనది. ఆ స్వామికి గురువు ఎడలగల గౌరవభావము, విశ్వాసము 
ఎనలేనివి. గురువును సేవించుటయందు ఆ (ప్రభువునకు కలిగెడి ఆనందము, 
సంభాషించునపుడు ఆయన వినయసంపద కొనియాడదగినవి. పైన పేర్కొనిన 
ఆదర్శములు శ్రీరామునిగురుభక్తియందు చక్కగా ప్రకటితములగు చుండును. 
వసిష్టమహర్షి ఆయనకు విద్యనేర్సిన గురువు. అవతారపురుషుడైన శ్రీరాముడు 
సకలవిద్యలకు నిధి. ఐనను లోకమర్యాదను అనుసరించి ఆ స్వామి 
ఆయననుండి సమస్త విద్యలను (గ్రహించెను. 

సోదరులగు రామలక్ష్మణులిరువురును విశ్వామిత్రమహర్షివెంట జనకుని 
పురమునకు వేంచేసిరి. వారు గురువుగారి ఆనుమతినిపొంది మిథిలానగరము 
యొక్క అందచందములను చూచుటకు బయలుదేరిరి. ఈ నెపముతో వారు 


మర్యాదా పురుషోత్తముడగు శ్రీరామచంద్రుని గుణములు - చరిత్ర 17 


ఆ నగరమునందలి స్త్రీ పురుషుల నేత్రములకు తమ దర్శనభాగ్యమును 
కలుగచేసి వారినానందింపజేసిరి. శ్రీతులసీదాసు ఇట్లు చెప్పెను. 


“బాలురు రామచంద్రునకు ధనుర్యాగశాలను చూపించిరి. వారు తమపై 
ప్రదర్శించు అనురాగములకు సంతుష్టులై రామలక్ష్మణులు వాటిని 
అత్యాశ్చర్యముతో తిలకించుచుండిరి. ఈ విధముగా రంగభూమియందలి 
చిత్రముల నన్నింటిని చూచినపిదప తమ ఆలస్యమునకు గురువుగారు 
కోపగింతురేమో అని భయపడుచు ఆ మహర్షియొద్దకు చేరిరి. భయమునకే 
భయమును గొలుపు ఆ (ప్రభువు ఇట్లు తన భక్తిని ప్రకటించెను. నోదరు 
లిరువురును భయము, (పేమ, వినయసంకోచములతో గురువుగారికి 
పాదాభివందనముల నాచరించి కూర్చొనిరి."(రా,మా. బౌ.కాం. 224/3,4, 225) 


“విశ్వామిత్రుడు శయనింపగా రామలక్ష్మణులు ఆయనకు పాదసేవ 
లొనర్చిరి. గురువులయెడ వారికిగల భక్తి శ్రద్దలు అపూర్వములు." 
(రామా. బా.కాం. 225/3) 


వసిష్టమహర్షి వారికి కులగురువు. గురువులకు అన్నివఎధములగు 
సేవలొనర్చుటయే తమ పరమసౌభాగ్యమని వారు భావించెదరు. వనమునందు 
వసిష్టమహాముని భరతుని పక్షమువహించి భగవంతునితో (రామునితో) ఇట్లు 
చెప్పెను. 

“నీవు అందరి హృదయములలో అంతర్యామివై ఉందువు. వారి మంచిచెడు 
భావములను కూడ ఎటుం౦ంగుదువు. పురవాసులకును, తల్లులకును, 
భరతునకును శుభప్రదమైన ఉపాయమును తెలుపుము.” 

(రా.మా. అయోధ్యా. దో, 257) 

అప్పుడు శ్రీరామచంద్రుడు భరతునిఎడల గురువుగారికిగల స్నేహవాత్సల్య 

ములకు ముగ్టుడయ్యేను. పిదప ఆ స్వామి భరతునిసౌాభాగ్యమును 
కొనియాడుచు ఇట్లు పలికెను. 


“భరతునితో సమానుడైన సోదరుడు ఎవడును లేడు. గురుచరణ 





18 భక్తియోగ తత్త్వము 





కమలములను (ప్రేమించువానిని లోకములు, వేదములును భాగ్యవంతునిగా 
గౌరవించును. అంతేకాక మీ అనురాగమునకు నోచుకొనిన భరతుని 
భాగ్యమును ఎవరు కొనియాడగలరు?” (రామా. అయోధ్యా, దో.258) 


ఇదే ప్రసంగమున రామచంద్రుడు వసిష్టమహర్షితో ఇట్లు చెప్పెను. 
“మునిశ్వరా! ఉపాయమును మీరే తెలుపవలయును. మీ కోరికను 


నెరవేర్చుచు వీ ఆజ్ఞను పాలించుటలోనే అందరికిని మేలు చేకూరును. మీ 
నిర్ణయమును నేను శిరపావహించెదను”. (రామా. అయోధ్యా దో.257) 


ఒకసారి వసిష్టమహర్షి శ్రీరామునిచరణకమలములయందు తనకుగల 
భక్తీవిశ్వాసములు జన్మజన్మాంతరముల వరకును స్థిరముగా నుండవలెనని"' 
వరమును అడుగుటకై ఆ (ప్రభువు కడకు వచ్చెను. ఆ పరమాతు శ ఒంటరిగా 
కలిసికొనెను. ఆ సమయమునకూడ మర్యాదాపురుషోత్తముడగు రఘురాముడు 
ఉదాత్తమైన తన గురుభక్తిని ప్రకటించెను. 

“రఘునాథుడు ఆయనను మిక్కిలి ఆదరముతో గౌరవించి ఆయన కాళ్లు 
కడిగి ఆ పాదోదకమును (గ్రోలెను." (రామా. ఉ.కాం. దో, 47) 


పితృభక్తి 


మర్యాదాపురుషోత్తముడగు రామచంద్రుని పితృభక్తి సాటిలేనిది. తండ్రిగారు 
స్వయముగా, వనవాసమునకు ఆజ్ఞాపింపకున్నను సూత్రప్రాయముగా ఆయన 
భావమును (గ్రహించి శ్రీరాముడు మిగుల సంతోషించెను. అప్పుడు అతడు 
పదునాలుగు సంవత్సరములు వనవాసము చేయుటకు నిశ్చయించుకొనెను, 
ఆయోధ్యా రాజ్యమును పరిత్యజించెను. ఆయనను వనములకు వెళ్లుమని 
స్పష్టముగా (మాటలతో) దశరథమహారాజు ఆజ్ఞాపించలేదు. తండ్రిగారు 
మౌనము వహించియుండుటతో అది అంగీకారసూచనయేయని కైకేయి 
మాతద్యారా శ్రీరాముడు (గ్రహించెను. ఆయన దానిని (మౌనమును) 
తండ్రిగారి ఆజ్ఞగా స్వీకరించెను. వనవాసము అతికష్టముతో కూడిన పని. 
ఐనను దానిని అతడు తనకు లభించిన వరముగా తలంచి అందులకు 
శిరసావహించెను. తల్లి కైకేయి ఏమాత్రము కనికరము చూపక 


మర్యాదా పురుషోత్తముడగు శ్రీరామచంద్రుని గుణములు - చరిత్ర 19 





ఆన్నివిషయములను మిగుల కఠోరముగా శ్రీరామునకు తెలిపెను. కాని 
రామచంద్రుడు మాత్రము వాటినన్నిటిని మిగుల సంతోషముతో స్వీకరించెను. 
వినయముతో కూడిన ఆ స్వామి మాటలు, వనములకు వెళ్లుటకు ఆ ప్రభువు 
చూపిన ఉత్సాహము మిగుల కొనియాడదగినవి. పిమ్మట ఆయన ఇట్లు 
పలికెను. 


“రాబాజ్ఞఐనచో అగ్నిలోనైన దూకెదను. నా తండ్రియే నాకు గురువు, 
పాలకుడు, హితుడు అన్నియును. అతడాదేశించినచో తవ్రమైన విషమును 
సహితము త్రాగెదను, అగాధమైన సముద్రమునందైనను పడిపోయెదను”. 

(రామా. అయోధ్యా. దో.18/28,29) 


తులసీ రామాయణమునందిట్లు చెప్పిరి. 


“మాతా! వినుము! మాతాపితరుల ఆజ్ఞలను పాలించుటయందు 
అనురాగముగల పుత్రుడే నిజముగ భాగ్యశాలి. జననీ! తలిదండ్రులను 
సంతృప్తిపరచు పుత్రుడు ప్రపంచములో దుర్లభుడు. వనములో గూడ నాకు 
అన్నివిధముల మేలే జరుగును. అక్కడ ముఖ్యముగా మునులతో సమాగమ 
మగును. పైగా మీరు చెప్పినట్లు ఇది మా తండ్రిగారి ఆజ్ఞ. దీనికి మీ 
సమ్మతియు కలదు. నా బహిఃప్రాణమైన భరతుడు రాజ్యమేలును. విధాత 
నేడు నాకు అంతయును అనుకూలముగనే చేయుచున్నాడు. ఇట్టి పరిస్థితులలో 
కూడ వనములకు పోనిచో నేనొక మహామూర్చుడనే అగుదును”. 

(రామా. అయోధ్యా. దో.40) 


తల్లి కౌసల్య అనుమతిని, ఆశీర్వాదమును పొందుటకు రామచంద్రుడు 
ఆమె దగ్గణకు వెళ్లెను. ఆ విషయమును విని ఆ తల్లి మిగుల దుఃఖించెను. 
తన దుఃఖమును వినిపించి ఆయనను వనములకు వెళ్తుటనుండి ఆపదలచెను. 
అప్పుడు ఆ మహానుభావుడిట్టు పలికెను. 
నాస్తి శక్తి పితుర్వాక్యం సమతిక్రమితుం మమ । 
ప్రసాదయే త్వాం శిరసా గంతుమిచ్చామ్యహం వనమ్‌ ॥ 
(వా.రా. అయోధ్యా. 21/29) 


20 భక్తియోగ తత్త్వము 


“అమ్మా! తండ్రి ఆజ్ఞను జవదాటుటకు నేను అశక్తుడను. నీకు శిరసా 
ప్రణమిల్లుచున్నాను. నేను వనములకు వెళ్లుటకే సిద్దముగా ఉన్నాను. దయతో 
అనుమతింపుము”. 

ఇదేవిధముగా రామచం(ద్రప్రభువు ధర్మముయొక్క మహత్యమును 
లక్ష్మణునకును తెలిపెను, పిమ్మట పద్దల ఆజ్ఞలను పాలించుటవలన కలిగెడి 
మహిమను వచించుచు అతనితో ఇట్లనెను. 

ధర్మో హి పరమో లోకే ధర్మే సత్యం ప్రతిష్టితమ్‌ | 

ధర్మసంశ్రితమేతచ్చ పితుర్వచనముత్తమమ్‌ ॥ 


సో౭ హం న శక్ష్యామి పితుః నియోగమతివర్తితుమ్‌ । 
పితుర్తివచనాద్వీర కైకేయ్యా౭ హం ప్రచోదితః ॥ 
(వారా. అయోధ్యా. 21/40, 42) 


“లోకమున పురుషార్థములలో ధర్మము అ(గ్రగణ్యము (ప్రధానము) 
సత్యమునకు ధర్మమే ఆధారము. అత్యుత్తమైన ఈ పిత్రాజ్ఞ ధర్మసమ్మత 
మైనది. ధర్మబద్దుడనైన నేను తండ్రి ఆజ్ఞను జవదాటజాలను, ఓ వీరా! మన 
తండ్రి చేసిన వాగ్దానమును అనుసరించియే కైకేయి నాకు వనవాసమును 
విధించినది”. 


సత్యః సత్యాభిసంధళ్ళ నిత్యం సత్యపరా[క్రమః | 
పరలోకభయాద్చీతో నిర్భయో౭ స్తు పితా మమ ॥ 
(వారా. ఆయోధ్యా. 22/9) 
"పరలోకభితికలవాడైన నాతండ్రి ఆడినమాట తప్పనివాడై, అమోఘ 
పరా(క్రమశాలియై, సత్యవచనుడగుటచే నిర్భయముగ జీవించుగాక!'' 


శోకముతో కుమిలిపోవుచున్న తన తండ్రితో రఘురాముడిట్లు వచించెను, 
“మహారాజా! ఇంతచిన్న విషయమునకు మీరింతగా ఎందుకు దుఃఖించు 
చున్నారు? ఇంతవరకును ఈ విషయమును నాకెవ్వరును తెలుపలేదు. (ప్రభూ! 
మిమ్ము ఈ స్థితిలో చూచితిని. దీనికి కారణమును కైకేయిమాతను అడిగితిని. 


మర్యాదా పురుషోత్తముడగు శ్రీరామచంద్రుని గుణములు - చరిత్ర 21 





ఆమె ద్యారా విషయములన్నింటిని తెలిసికొంటిని. నాకు మిగుల సంతోషము 
కలిగినది. సుఖవాయుస్పర్శచే వలె నా అవయవములన్నియును చల్లని 
సౌఖ్యములనుభవఎంచినఐ. నాకు మిగుల శాంతిసమకూరినది. కనుక ఇది 
శుభమును కలిగించు సమయము. బాధను వదలివేయుడు. నిండుమనస్సుతో 
సంతోషముగా నన్ను ఆజ్ఞాపింపుడు". ఇట్లు చెప్పుచుండగనే శ్రీరామచంద్రుని 
అంగములన్నియు హర్దాతిరేకమున పులకితములయ్యెను. 

(రామా. అయోధ్యా. 44/4 దో.45) 


ఆ పరంధామునిపితృభక్తి మిగుల ధన్యమైనది. స్నేహపరవశుడై 
సత్యసంధుడగు దశరథమహారాజు శ్రీరాముని స్మరించుచునే శరీరమును 
పరిత్యజించెను. 


మాతృభక్తి 


ఆ శ్రీరాముని మాతృభక్తి మహోన్నతమైనది. జన్మనిచ్చిన తల్లి యెడల 
ప్రభువునకు గల ఆదరభావము మహత్తరమైనది. తల్లి కైకేయి ఆ స్వామితో 
కఠోరవచనములు పలికినది. ఆయనను అడవులకు పంపినది. అయినప్పుటికిని 
కౌసల్యామాతమీద ఆయనకున్న గౌరవభావముకంటే క్రకేయిమాతమీద ఆ 
(ప్రభువునకు గల ఆదరభావము మిక్కుటము. అది ఆ మహానుభావుని 
లీలావిలాసము, వైశిష్ట్యము. కౌసల్యాదేవి ఆయనతో “తండ్రి ఆజ్ఞకంటె తల్లి 
ఆనతి (శ్రేష్టమైనది. కనుక నీవు వనములకు వెళ్లవలదు” అని పలికెను. అప్పుడా 
స్వామి తల్లి కైకేయి ఆజ్ఞను తెలిపెను. (క్రకేయియును తల్లియే కదా!) అప్పుడా 
జనని కౌసల్యాదేవి రామచంద్రుని మాటలకు మారుపలుకజాలకపోయెను. 
పిదప ఆమె ఇట్లు పలికెను. 

'నాయనా! తల్లిదండ్రులిద్దరును నిన్ను వనములకు పొమ్మనినచో అడవులే 
వంద అయోధ్యలతో సమానము'. (రామా. అయోధ్యా. 55-1) 


కైకేయికూడ భరతునివెంట శ్రీరాముని కడకు అడవులకు వెళ్లెను. 
రామచం(ద్రుడు ఆందరి కంటె ముందు ఆ తల్లినే కలిసెను. ఆమెకు 
అన్నివిధములుగా నచ్చజెప్పి ఆమె సంకోచమును తొలగించెను. 


22 భక్తియోగ తత్త్వము 





“రామచంద్రుడు మొదట కైకేయిని దర్శించి ఆమెకు ప్రణమిల్లెను. తన 
సరళ స్వభావమును ప్రకటించి భక్తిప్రపత్తులతో ఆమె మనోవ్యథను చల్చార్చెను. 
ఆమెను ఊరడించెను. కాలకర్మ విధివైపరీత్యములను దోషులనుగా 
పెర్కొనెను”. (రామా. అయోధ్యా, 243-4) 


ఒకనాడు లక్ష్మణుడు పంచవటియందు మాట్టాడుచు భరతుని 
గొప్పదనమును పేర్కొనెను. తల్లి కైకేయిని నిందించెను. అప్పుడు ఆయన 
ఇట్లు పలికెను. 
భర్తా దశరథో యస్యాః సాధుళ్ళ భరతః సుతః | 
కథం ను సాకి రబా కైకేయీ తాద్బశీ క్రూరశీలినీ || 
(వా.రా. అరణ్య, 16/35) 
"సత్యసంధుడైన దశరథమహారాజునకు భార్యయయ్యును,, ధర్మనిరతుడైన 
భరతునకు తల్లియయ్యును కైకేయి ఇట్టి క్రూరురాలు ఎట్రైనది?” 
ఇది వినుటతోడనే పరమాత్ముడగు శ్రీరాముడు ఇట్లు పలికెను, 
న తే£.౦బా మధ్యమా తాత గర్హితవ్యా కథంచన । 
తా మేవేక్షాకునాథస్య భరతస్య కథాం కురు ॥ 
(వారా. అరణ్య. 16/37) 
నాయనా! లక్ష్మణా! పినతల్లియెన కైకేయిని ఎట్టి పరిస్థితిలోను ఇట్లు 
నిందింపదగదు. ప్రస్తుతము కోసలరాజ్యమును పాలించుచున్న భరతుని గూర్చి 


ఇతి బ్రువాణం రాజానం రామః ప్రాజ్జలిరబవీత్‌ | 
కురు ప్రసాదం ధర్మజ్ఞ కైకేయ్యా భరతస్య చ ॥ 
సపుత్రా త్వాం త్యజామీతి యదుక్తా కేకయీ త్వయా | 
స శాప: కేకయీం ఘోరః సపుత్రాం న స్పుశేత్‌ ప్రభో ॥ 
(వారా. యు.కాం. 122/24, 25, 26) 


మర్యాదా పురుషోత్తముడగు శ్రీరామచంద్రుని గుణములు - చరిత్ర 23 





తండ్రియగు దశరథమహారాజునకు అంజలి ఘటించి రఘురాముడు ఇట్లు 
నుడివెను. “ధర్మాత్మా! కైకేయితల్లి ఎడలను భరతునిపైనను అనుగ్రహము 
చూపుము. నీవు ఇంతకు ముందు ఆ దేవితో 'నిన్ను, నీ పుత్రుడైన భరతుని 
కూడ త్యజించుచున్నాను' - అని ఆ(గ్రహవచనములను పలికియుంటివి. 
ఘోరమైన ఆ శాపము వారిరువురిని తాకకుండుగాక!”. 


అయోధ్యకు తిరిగివచ్చినప్పుడు కూడ రామచంద్రుడు మొదట తల్లి 
కైకేయినే కలిసెను. అన్నివిధముల నచ్చజెప్పి ఆ తల్లిని సంతొషపరచెను. 
మాతృభక్తికి ఇంతకుమించిన ఉదాహరణములేమి ఉండును? 


సోదరప్రేమ 


మర్యాదాపురుషోత్తముడగు శ్రీరాముని సోదర(పమ సాటిలేనిది. ఆ స్వామి 
సోదరప్రేమను ఆదర్శముగా గైకొనినచో ఈ జగత్తునందు ఎచ్చటను 
కలహములే ఉండవు. సోదరులయందు పరస్పరము శాంతి విరాజిల్లుచుండును. 
ఆ (ప్రభువు చిన్నతనమునుండియు తన సోదరులను ముగ్గురిని మిక్కిలి 
(ప్రేమించుచుండెడివాడు. వారినెల్లవేళల అన్నివిధముల చక్కగా చూచుకొనెడి 
వాడు. వారికి సుఖములను గూర్చుటకును, ప్రసన్నులునుగానుంచుటకును 
(ప్రయత్నించెడివాడు. అప్పుడప్పుడు ఆటలయందు వారిని గెలిపించుటకు 
తాను ఓడిపోవుచుండెడివాడు. ఎల్లవేళలలోను తన ముగ్గురు సోదరులతో 
కూడియే భోజనము చేయుచుండెడివాడు. నలుగురి వివాహములు కూడ 
ఒక్కసారియే జరిగినవి. 


దశరథమహారాజు శ్రీరాముని రాజ్యాభిషేకమునకు ఏర్పాట్లను గావించెను. 
ఆ వార్తను విని శ్రీరాముడు మిగుల దుఃఖించెను. అప్పుడు ఆయన 
పశ్చాత్తాపమును చెందుచు ఇట్లు పలికెను. 

“నేను, నా సోదరులును ఒకే సమయమున జన్మించితిమి. బాల్యమున 
కలిసి తింటిమి, ని(ద్రించితిమి, ఆడుకొంటిమి. కర్లవేధము, ఉపనయనము, 
వివాహము మున్నగు సంస్కారము లన్నియును ఆందజికిని ఒకే సమయమున 
జరిగినవి. సోదరులందరిని వీడి, పెద్దవానికి ఒక్కనికే యువరాజ పట్టాభిషేకము 


24 భక్తియోగ తత్త్వము 

rr”. st = EEE 
చేయుట నిర్మలమైన ఈ సూర్యవంశమున అనుచితకార్యము అనెడి 
విచికిత్సకు లోనయ్యెను.” (రామా. ఆయోధ్యా. దో. 9-3,4) 


యువరాజ పట్టాభిషక (ప్రస్తావన రఘురామునకు మిగుల అనుచితమని 
తోచెను. అది తండ్రిగారి ఆజ్ఞ. ఆయన (ప్రజల హితము కొఆకును, సోదరులను 
(ప్రసన్నులునుగా చేయుటకొజకును తాను ఈ రాజ్యాభిషకమునకు 
అంగీకరించెను. ఆ మహానుభావుడు తాను వనములకు వెళ్లునప్పుడు, 
భరతునకు రాజ్యము అభించినందులకు మిక్కిలి ఆనందించెను. వనమునందు 
ఆ పరంధాముడు లక్ష్మణునితో స్పష్టమైన రీతిలో ఇట్లు నుడివెను. 

ధర్మమర్ధం చ కామం చ పృథివీం చాపి లక్ష్మణ । 

ఇచ్చామి భవతాముర్థే హేతత్‌ ప్రతిశ్చణోమి తే ॥ 

(భ్రాతాణాం సంగ్రహోర్థం చ సుఖార్థం చౌపి లక్ష్మణ | 

రాజ్య మప్యహమిచ్చామి సత్యేనా2 2౬ యుధమాలభే 1 


యద్వినా భరతం త్వాం చ శతుఘ్నం చాపి మానద | 
భవేన్మమ సుఖం కీంచిత్‌ భస్మ తత్‌ కురుతాం శిఖీ ॥ 
(వా.రా. ఆయోధ్యా. 97/5, 6,8) 


“ఓ లక్ష్మణా! ధర్మార్థకామములనుగాని, కడకు ఈ రాజ్యమునుగాని మీ 
అందజే నిమిత్తముగనే కోరుచున్నాను. ఈ మాటను నేను నీ ముందు 
శవధథముచేని చెప్పుచున్నాను. నేను సోదరుల కొజకే ధనమును 
సంవాదింతును. ఈ రాజ్యమునైనను వారి సుఖము కొజుకే కోరుచున్నాను. 
నా ఆయుధములమీద ఒట్టుపెట్టుకొని చెప్పుచున్నాను. ఓ మానదా! 
భరతునకును, నకును శత్రుఘ్నునకును లేని సుఖము నాకుమా(తము 
ఎందులకు? అది కాల్పనా?" 


శ్రీరాముడు లక్ష్మణునిఎదుట భరతుని ఎంతగానో (ప్రశంసించెను, కాని 


ఆ స్వామికి తృప్తికలుగలేదు. రామచరితమానసమందు 
భరతునిగుణశీలన్వభావములను వర్లించుచు శ్రీరాముడు (పేమ 
సాగరమున మునిగిపోయిను. (రా.మా. అయోధ్యా. దో.231-4) 


మర్యాదా పురుషోత్తముడగు శ్రీరామచంద్రుని గుణములు - చరిత్ర 25 





భరతుడు చిత్రకూటమునకు వెళ్లెను. రాజ్యమును స్వీకరించుమని అతడు 
పరమాత్ముడగు రామచం(ద్రుని మిగుల (ప్రార్ధించెను. అప్పుడా (ప్రభువు ఇట్లు 
నుడివెను. “నాయనా! భరతా! వినుము. మహారాజుగారు సత్యమును 
పరిరక్షించుటకై నన్ను త్యజించిరి, నాపైగల (ప్రమకారణముగ (ప్రాణములనే 
త్యజించిరి. అట్టి తండ్రిగారిమాటను జవదాటినచో మనస్సు బాధపడును. 
అన్నిటికంటెను ఎక్కువగా నా మనస్సులో నీ గుజించియే చింతకలదు. 
వీటన్నిటికంటెను ముఖ్యమైనది గురువుగారి ఆజ్ఞ. కావున నివేది చెప్పినను 
దానిని నేను తప్పక చేయుదును.” 


“ప్రశాంతచిత్తుడవై సంకోచమును విడి నేనేమి చేయవలయునో తెలుపుము, 
దానిని నేను నెరవేర్చెదను”. సత్యసంధుడైన శ్రీరామునిమాటలను విని 
సభాసదులు ప్రసన్నచిత్తులైరి. (రామా. అయోధ్యా, 264) 


భరతుడు కూడ ఆ శ్రీరామునకు సోదరుడే కదా! ఆయన తన స్వామిని 
సంకోచములో ఉంచుట అనుచితమని తలంచెను. సందేహమును వదలి 
ఆయననే ఆజ్ఞాపింపుమని నుడివెను. కాని శ్రీరామునిసోదరప్రేమ ఇచట 
పరాకాష్టకు చేరినది. ఆ ప్రభువు తనకు జన్మనిచ్చిన తల్లియొక్క వచనములను 
అంగీకరించలేదు. ఆయన వనములకు వెళ్లెను. కాని భరతునితో “నీవు ఏమి 
చెప్పినను దానిని చేయుటకు నేను సంసిద్దుడ” నని తెలుపుచున్నాడు. 


రాఘవేం[ద్రుడు తండ్రిగారి ఆజ్ఞను నిమిత్తముగ చేసికొనెను. వసిష్టుడు, 
జనకుడు మొదలగు గురుజనములకు, భరతునకు నచ్చజెప్పి, ఆ స్వామి 
వారికి సంతోషమును (ప్రసాదించెను. చివరకు ఏదో ఒకవిధముగ రాజ్యపాలనా 
భారమును భరతునకు అప్పుగెంచెను. రాజ్యమును, భోగానుభవములును 
తుచ్చములని ఆ పరమాత్ముడిచట తన (ప్రవర్తనచేత ప్రత్యక్షముగ బుజువు 
చేసెను. ఈ విధముగా ఆ (ప్రభువు ఒక మహత్తరమైన గొప్ప ఆదర్శమును 
నెలకొల్పెను. భరతుడు త్యాగమూర్తి. ఆయన శ్రీరామచం(ద్రప్రభువుయొక్క 
ఆజ్ఞను శిరసావహించెను. కేవలము రాజ్యపాలమునే స్వీకరించెనుగాని 
రాజ్యమును కాదు. ఇది గమనింపదగినది, ఇది మహోన్నతమైన ఆదర్శము. 
చంపకవనమునందు తుమ్మెద నివసించినట్టుగా భరతుడు పదునాలుగు 


26 భక్తియోగ తత్త్వము 





సంవత్సముల గడువువరకు అయోధ్యారాజ్య సుఖభోగములయందు నిర్లిప్తుడై 
యుండెను - “చంచరీక జిమి చంపక బాగా". 


రావణుడు (ప్రయోగించిన శక్తి అను బాణము లక్ష్మణస్వామికి తగిలెను. 
దానిదెబ్బకు ఆయన సృహతప్పిపడిపోయెను. ఆ సమయమున రామచంద్రుని 
పరితాపస్థితి ఆయన సోదర(ప్రేమకు మిక్కిలి చక్కని ఆదర్శము. అప్పుడు 
ఆయన ఇట్లు రోదించెను. 


పరిత్యక్ష్యామ్యహం ప్రాణాన్‌ వానరాణాం తు పశ్యతాం | 
యది పంచత్యమాపన్నః సుబుత్రానందవర్ణనః ॥ 
(వారా. యు.కా. 49/7) 


'సుమిత్రామాతకు ప్రియసుతుడైన సౌమిత్రి మృతిచెందుట నిజమేయెనచో 
వానరుల సమక్షముననే నేను నా (ప్రాణములను త్యజింతును. లక్ష్మణుడు 
లేకుండ నేను అయోధ్యకు చేరినచో కొడుకు రాక కొజుకై వేయి కనులతో 
ఎదురుచూచుచున్న సుమిత్రామాతకు ఏమని సమాధానము చెప్పగలను?” 


ఇచట రఘురాముడు విలపించుటను గోస్వామి తులసీదాసు ఇట్లు 
వర్ణించెను. దీనివలన సోదర(ప్రేమను గూర్చిన ఒక చక్కని (ప్రబోధము 
లభించును. 


లంకను జయించిన తరువాత విభీషణుడు ఒకసారి లంకయందు తన 
ఆతిథ్యమును స్వీకరించి కృతార్జుని చేయుమని రామచం(ద్రప్రభువును 
(ప్రార్థించెను. అప్పుడా స్వామి విభీషణునితో ఇట్లు పలికెను. “సోదరా! వినుము! 
నీ సంపద, భవనములు మొదలగునవి అన్నియును నావే. ఇది నిజము. కాని 
భరతుని స్థితి నా తలరిపునకు వచ్చినపుడెల్ల (ప్రతిక్షణము నాకు ఒక యుగముగ 
గడుచుచున్నది. తాపసి వేషములో కృశించిన శరీరముతో అతడు అనుక్షణము 
నా నామమునే జపించుచున్నాడు. సఖా! నేను అతనిని త్వరగా చూచెడి 
ఉపాయమును ఆలోచింపుము. మిత్రమా! ఇదియే నా ప్రార్థన. ఈ 
పదునాలుగు సంవత్సరముల అవధి ముగిసిన పిదప వెళ్ళినచో నా సోదరుని 
సజీవునిగా చూడలేను”. తన తము ్యడైన భరతుని(ప్రేమనుగూర్చి 
తలంచుకొనిన కొలదియు (ప్రభువు శరీరము పదేపదే రోమాంచితమాయెను. 


మర్యాదా పురుషోత్తముడగు శ్రీరామచంద్రుని గుణములు - చరిత్ర 27 





“అందరును అయోధ్యకు చేరిరి. అప్పుడు పేమసముద్రము పొంగుచుండి 
నట్టుండెను. రామచంద్రుడు భూమిమీద పడియున్న మహనియుడగు భరతుని 
బలవంతముగలేపి తన హృదయమునకు హత్తుకొనెను. ఆ స్వామి 
శరీరమంతయు పులకరించెను. ఆ (ప్రభువుయొక్క కమలముల వంటి 
నయనములనుండి (పేమాశువులు ధారగా ప్రవహించస్తాగెను. 

(రామా లం.కా. దో.116 గ) 


'రాజ్యాభిషేకమునకు ఏర్పాట్లు జరుగుచుండెను. దయాసము(ద్రుడగు 
శ్రీరాముడు భరతుని పిలిచి, తన మృదువైన కరకమలములతో స్వయముగా 
ఆతని జటాజూటమును విప్పిదువ్వెను. ఆ సమయమున రాముని 
హృదయమున భరతునిఎడ గూడుకట్టుకొనియున్న అపార్యపమ ఉప్పాంగు 
చుండెను. పిమ్మట భక్షవత్సలుడైన రఘునాథుడు తన ముగ్గురు 
సోదరులకును స్నానములను చేయించెను”. (రామా. ఉకాం. దో,2, 3) 

శ్రీరాముడు రాజ్యమును స్వీకరించుటకూడ వాస్తవముగ సోదరులను 
సుఖపెట్టుటకే. ఆయన అప్పుడప్పుడు వారి కొసగు ఉపదేశములు, ఆదేశములు 
కూడ వారి హితముకొజుకే. సోదరులకెవరికిని, ఏ విధమైన సంకోచమూ 
కలుగనీయని ఆయన (ప్రవర్తన మిగుల పవిత్రమైనది. ఒకసారి భరతుడు 
అన్నను ఏదియో అడుగవలెనని సంకల్పించెను. కాని సంకోచమునకు లోనై 
స్వయముగా అడుగజాలకపోయెను. దానిని ఆయన హనుమంతుని ద్యారా 
తెలిపెను. అప్పుడు శ్రీరాముడిట్టు నుడివెను. 


“మారుతీ! నీవు నా స్వభావమును ఎరుగుదువు, నాకును భరతునకును 
మధ్య ఎట్టి భేదము లేదు.” (రామా. ఉ.కొం. దో,35-3) 


వారిఎమయొక్క బజౌన్నత్యమునకు ఇంతకంటెను చెప్పవలసిన 
దేముండును? ఆ పరంధాముడు తన సోదరులగుణములను 
గానముచేయుట యందును, వారిని స్మరించుటయందె సుఖమును 
పొందుచుండెను. 


“శ్రీరాముడు భరతుని నామమును స్మరించును. ఆయనకు భరతునితో 
సమానమైన ప్రితిపాత్రుడు ఎవ్వడును లేడు.” (రామా. అయోధ్య, దో.217/4) 


28 భక్తియోగ తత్త్వము 


హనుమంతుడట్లు పలికెను. 


"చరాచరజగత్తునకు స్వామిఐన శ్రీరఘునాథుడు భరతుని 
గుణసమూహములనే నిరంతరము వర్లించుచుండెను. అట్టి భరతుడు 
వినయమునకును, పరమపవిత్ర సద్దుణములకును నిలయుడేల కాకుండును?' 

(రానూ: ఉ.కాం. దో.1, ఛం) 


ఈ విధముగా ఆ స్వామి సోదర(ప్రేమయొక్క ఆదర్శమును నెలకొల్పెను. 
సోదరులను వెంటనిడుకొని పరమధామమునకు ఆయన వెళ్లిపోయెను. నేడు 
కూడ ఈ నలుగురి సోదరుల(ప్రేమ జగత్తునందు అందరికి గొప్ప ప్రబోధముగా 
నిలిచియున్నది - ఇది ఈ లోకమున శాశ్వతముగ విలసిల్లును, 


ఏకపత్నీ వ్రతము - సహధర్మచారిణియందుగల (ప్రేమ 


శ్రీరామచంద్రుని ఏకపత్నీ వ్రతమునకు ఉదాహరణము సీతాదేవియందు 
ఆయనకుగల ఆదర్శపేమయే. ఆ మహితాత్మురాలిని ప్రసన్నురాలినిగా 
చేయుటకొజుకే ఆమెను తనవెంట వనములకు తిసికొనివెళ్లైను. అచట ఆమెకు 
అనేకవిధములైన ఇతిహాసములను, ధర్మశాస్త్రములను వినిపించి ఆమెకు 
ఆనందమును కలిగించుచుండెడివాడు. రావణుడు సీతాదేవినపహరించెను. 
అప్పుడాయన సాధారణ మానవునివలె విలపించెను. “యే యథా మాం 
ప్రపద్యంతే తాంస్తథైవ భజ్యామహం”. భక్తులు నన్ను సేవించినరీతికి 
అనుగుణముగా నేను వారిని అను[గ్రహింతును. ఈ ధర్మము ననుసరించి 
ఆమె కొజకు అనేక విధములుగా రోదించుచు ఆయన తన విరహవేదనను 
ప్రకటించెను. ఆ మహాత్ముని విరహవేదనను చూచినచో జగన్మాతయగు 
సీతాదేవికిని మోహము కలుగును. ఈ ఘట్టము మిక్కిలి అద్భుతమైనది. 
రామచంద్రుడు ఉన్మత్తునివలె 


'ఓ సద్గుణఖనీ! జానకీ! నీవు రూపశీలవ్రతనియమములచే పవిత్రమైన 
దానవు. ఇంతకును నివు ఎక్కడ నుంటివి?' అని విలపించుచుండెను. 
(రామా, అరణ్య, దో,29-4) 


మర్యాదా పురుషోత్తముదగు శ్రీరామచంద్రుని గుణములు - చరిత్ర 29 


సీత్రాదేవినిగూర్చిన సమాచారమునకై ఆయన తీగలను, వృక్షములను, 
పక్షులను, పశువులను, తుమ్మెదల సమూహములను అడుగుచుండను, 
సీతాదేవి ఆకాశమార్గమునుండి తన వస్రాభరణములను క్రిందకు పడవేసెను. 
వాటిని తెచ్చి సుగ్రీవుడు రఘురామునకిచ్చెను. అప్పుడు ఆ మహానుభావుడు 
వాటిని హృదయమునకు హత్తుకొని “పట ఉర లాఇ సోచ అతి కీన్లా” అనుచు 
చింతించసాగెను. హనుమంతుడు లంకకు వెళ్లెను, రామచంద్రుడు 
ఆయనద్యారా సందేశమును పంపెను. ఆ సందేశము మిగుల చక్కనిది, 
మహోన్నతమైనది. (ప్రేమస్వరూపమంతయు దానియందు ఇమిడియున్నది. 
ఆ (ప్రభువిట్టు పలికెను. 


“ప్రియురాలా! మనప్రేమతత్త్యము నా మనస్సునకే తెలియును. కాని ఆ 
మనస్సు నీ యొద్దనే యున్నది. ఇదియే నా (ప్రేమసారము అని ఎజుంగుము. 
(రామా. సుందర.దో.14-3,4) 


ప్రజారంజనమను నెపముచేత రఘురాముడు సీతాదేవిని అడవులకు 
పంపెను. ఇది మహారాణియగు జానకీదేవియొక్క పాతివ్రత్యధర్మగారవమును 
ఇంకను ఉజ్జ్వల మొనర్భుటకే ఇట్టు చేసెనని గమనించవలయును. తదుపరి 
ఆ ప్రభువు అశ్వమేధయజ్ఞమును చేయసంకల్పించెను. ఆ యజ్ఞమునందు 
తనతోపాటు ఉండుటకు సీతా మహాసాధ్వియొక్క బంగారు(ప్రతిమను 
చేయించెను. ఈ విధముగా ఆ పరంధాముడు పవిత్రమైన ఏకపత్నీ 
(వ్రతమునకు మిగుల గొప్ప ఆదర్శమును నెలకొల్సెను. 


భక్తవత్సలత 


ఆ పరమాత్ముని భక్తవాత్సల్యమునకు '్రతిరూపము శ్రీరామునియొక్క 
సుప్రసిద్దమైన రూపమే, తన భక్తునికొఅకుగాని, సేవకునికొఅకుగాని ఆ 
పరమాత్ముడు చేయలేని పనియే లేదు. భక్తులనను(గ్రహించుటకొణకే 
పరమాత్ముడవతరించుచుండును. అదియే అందులకు (ప్రధానకారణము. 
“పరిత్రాణాయ సాధూనాం” అని గదా గీతా ప్రమాణము. భగవంతుని 
కలిసికొనుటకు భక్తుడు విహ్యలుడై ఆయనను పిలుచును. అట్టియెడ ఆ 


30 భక్తియోగ తత్త్వము 





పరంధాముడు అచటికి రావలసియేవచ్చును. దండకారణ్యమునందు 
సుతీక్షుడు అను ఒక ముని నివసించుచుండెను. ఈతడు ఆగస్త్యమహాముని 
యొక్క శిష్యుడు, రామచం(ద్రునకు అనన్యభక్తుడు. దండకారణ్యమునకు 
ఆ స్వామి వచ్చియున్నాడను విషయము సుతీక్టునకు తెలిసెను. అతడు 
రామచంద్రుని దర్శనమునకు మిగుల వ్యాకులితుడయ్యెను. పిచ్చివానివలె 
లేచి పరుగిడెను. ఆయన తన శరీరస్సృహను కూడ మరచిపోయెను. ఆ స్వామి 
యొక్క భక్తిలో సంపూర్ణముగా నిమగ్నుడయ్యెను. పరమశివుడిట్లు పలికెను. 


“ప్రభుముఖకమలదర్శనమువలన నేడు నా కన్నులు సార్ధకములగును. 
(శివుడు పలుకుచున్నాడు) భవానీ! జ్ఞానియైన సుతీక్షముని సంపూర్ణముగ 
భక్తీపరవశుడాయెను. అతని తన్మయత్వము వర్షనాతీతము. అతడు దిశలను, 
మార్గమును మరచెను, దిక్కుతోచని వాడయ్యెను. తానెవరో తన గమ్యమేమిటో 
అను విషయమే అతని స్మృతిలో లేదు. ఒక్కొక్కసారి వెనుకకు మరలిపోవును. 
మరలా ముందునకు నడచును. మరియొక తరి (ప్రభుగుణములను 
కీర్తించుచు నాట్యము చేయును”. (రా.మా. అరణ్య, దో. 9-5,6) 


భక్తవత్సలుడగు (ప్రియమైన తన భక్తుని (సుతీక్షుని) ఈ స్థితిని 
చెట్టుచాటున నుండి చూచి చూచి ముగ్తుడగుచుండెను. ఆ మహామునియొక్క 
(పేమ పరవశత్వమును (భక్తి పారవశ్యములను చూచి భగవంతుడు ఆయన 
హృదయమునందు (ప్రకటితుడయ్యెను. అయోధ్యా నాథుడగు శ్రీరామ 
చంద్రుని తన హృదయమునందే దర్శించి ఆ మహాముని పులకితుడయ్యెను. 
త్రోవలోనే కూర్చుండిపోయెను. ఆ పరంధాముడు ముని సమీపమునకు చేరి 
ఆయనను ధ్యానమునుండి మేల్కొల్సెను. కాని ధ్యానానందమున మత్తుడై 
యున్న ఆ ముని మేల్కొననేలేదు. అప్పుడు రఘురాముడు అతని 
హృదయమునుండి తన రూపమును తొలగించెను. వెంటనే మునీశ్వరుడు 
వ్యాకులతకులోనై కనులు తెరచెను. కనుల ఎదుట ఆనందనిలయుడైన ఆ 
శ్రీరామచంద్రుని దర్శించెను. ముని కృతార్జుడయ్యెను. (ప్రేమమగ్నుడై ఆయన 
చరణముల మీద (వ్రాలెను. 


మర్యాదా పురుషోత్తముడగు శ్రీరామచంద్రుని గుణములు - చరిత్ర 31 





“అంతట ముని తన ఎదుట శ్యామసుందరుడు, సుఖధాముడు ఐన 
శ్రీరాముడు సీతాలక్ష్మణులతో గూడియుండగా గాంచెను. మిక్కిలి భాగ్యశాలి 
ఐన సుతీళక్లమునిప్రవరుడు ప్రేమమగ్నుడై సాష్టాంగముగా శ్రీరాముని 
చరణములకు ప్రణమిల్లెను. స్తు శ్‌ ఆ మహామునిని స్వామి అనుగ్రహించెను 
భగవంతుడు శబరివద్దకు స్వయముగా వేంచేసి ఆమెకు తన దర్శన 
భాగ్యమును కలిగించెను.” (రామా, అరణ్య, దో. 9-10, 11) 


ఆ ప్రభువు ఆమెతో ఇట్లు పలికెను. “భక్తురాలా! నా మాటలను వినుము. 
నేను కేవలము భక్తి తత్సరత్యమునే గౌరవించెదను. జాతి, కులము, ధనము, 
బంధుత్యము, గౌరవము, గుణము, బుద్దికాళలము వెుదలగునవఐ 
ఎన్నియున్నను భక్తిలేని వ్యక్తి నీరులేని మేఘముతో సమానము. అట్టివారు 
నా (ప్రేమకు పాత్రులు కారు” (రామా. అరణ్య, దో. 34-3). ఆని ఆ స్వామి 
ఆమెకు గౌరవమును ప్రసాదించెను. భక్తిశ్రద్దలతో (ప్రేమతో నిండిన పండ్లను 
తిని ఆ స్వామికి తృప్తి కలుగలేదు. ప్రభువు తన ప్రతి అవతారమునందును 
ఆ పరమాత్ముడు కాక భూషుండికి తన పరమమధురములైన బాలలీలల 
ఆనందమును (ప్రసాదించెడివాడు. 


హనుమంతునికి తాను బుణపడియున్నానని ఆ పరమాత్ముడు 
తలంచెను. ఆయన ఇట్లు నుడివెను. 


“మారుతీ! వినుము. నీ వంటి ఉపకారి దేవతలలోగాని, మునీశ్యరులలోగాని, 
మానవులలో గాని లేనేలేడు. నేను నీకేమి ప్రత్యుపకారము చేయగలను? నా 
మనస్సుకూడ నీ ముందుకు వచ్చుటకు జంకుచున్నది. ఆలోచింపగ నీ 
బుణమునుండి విముక్తుడను కాలేనని తోచుచున్నది. 

(రా.మా, సుందర, దో. 31-3,4) 


వాల్మీకి రామాయణమునందు ఆ పరంధాముడు ఆంజనేయునితో ఇట్లు 
చెప్పెను. 
చరిష్యతి కథా యావదేషా లోకే చ నూమికా ॥ 
తావత్‌ తే భవితా కీర్తి శరీరే£ప్యసవస్తథా | 


32 భక్తియోగ తత్త్వము 





లోకా హీ యావత్‌ స్టాస్యన్హి తావత్‌ స్థాస్యన్తి మే కథాః ॥ 
ఏకైకస్యోపకారస్య ప్రాణాన్‌ దాస్యామి తే కపే | 
శేషస్యేహోపకారాణాం భవామ బుణినో వయమ్‌ ॥ 
మదళ్ల జీర్ణతాం యాతు యత్త్య్వమోపక్సతం కపే | 
నరః ప్రత్యుపకారాణామాపత్స్వాయాతి పాత్రతామ్‌ ॥ 

(వారా. ఉ.కాం, 40/21-24) 


“కపివరా! నీవు కోరుకొనిన రీతిగనే జరుగును. సంశయములేదు. నో 
వృత్తాంతము లోకమున (ప్రచలితమగుచుండునంతవరకును నీ శరీరములో 
(ప్రాణములు నిలిచిఉండును, (నీవు 'చిరంజీవివి) నీ పేరుప్రతిష్ట్రలు 
అజరామరములు. వానరోత్తమా! ఈ లోకములు నిలిచియున్నంతవరకును 
నా వృత్తాంతము కీర్తింపబడుచునే యుండును. వానరవీరా! మారుతీ! నీవు 
నాకు పెక్కు ఉపకారములను చేసియుంటివి. నా ప్రాణములను ధారపోసినను 
వాటిలో ఏ ఒక్క ఉపకారమూ తీరదు. మిగిలిన (తక్కిన) ఉపకారములకు 
నేను నీకు బుణపడియే యుందును. కనుక నీవు చేసిన ఉపకారములు 
అన్నియును నాలోనే అణగిపోవుగాక! ఆపదలు వచ్చినపుడు నరుడు 
((ప్రతివ్యక్తయు) తాను ఇతరులకు చేసిన ఉపకారములకు ప్రత్యుపకారములను 
కొరుకొనుచునే యుండును. నేను నీకు ప్రత్యుపకారము చేయుటకు 
ఆలోచించుటయనగా నీకు ఆపదలు రావలయునని కోరుకొనుటయేగదా! 
అట్లు యోచన చేయుట సముచితము కాదు కదా!” 

శరణాగతవాత్సల్యము 
భగవంతునిశరణాగతవాత్సల్యము సు(ప్రసిద్దము. ఆ పరమాత్ముడు ఇట్లు 
నుడివెను. 
సకృదేన ప్రపన్నాయ తవాస్మీతి చ యాచతే । 
అభయం సర్వభూతేభ్యో దదామేత ద్రుతం మమ ॥ 
(వారా. యుద్ద. 18/35) 


మర్యాదా పురుషోత్తముడగు శ్రీరామచంద్రుని గుణములు - చరిత్ర 33 


"నేను నీ వాడను” అని పలుకుచు ఎవ్వరైనను భక్తిప్రపత్తులతో నన్ను 
శరణుగోరినచో వారికి (సకల (ప్రాణులకును) అభయమిత్తును. (వారిని 
రక్షింతును) ఇది నా వ్రతము. 


విభీషణుడు రావణునకు చక్కని ప్రబోధము చేసెను. దానికి బదులుగా 
ఆతడు తన అన్నతో కాలిదెబ్బ తినెను. సత్త్వగుణ సంపన్నములైన అనేక 
కోరికలు విభీషణుని మనస్సునందు మెదలుచుండెను. అతడు పరమాత్ముడగు 
శ్రీరాముని శరణుజొచ్చెను. అతడు రామచంద్రుడు వసించు శిబిరద్యారము 
కడకు చేరెను. వెంటనే వానరులాతనిని చుట్టుముట్టిరి. పిదప వారు ఈ 
విషయమును శ్రీరామునకు తెలిపిరి. ఆ స్వామి అప్పుడు తన మంత్రులను, 
మిత్రులను, సేనాపతులను వారి అభిప్రాయములను తెలుపుమని కోరెను. 
వాల్మీకి రామాయణమునకనుగుణముగ అచట అంగదుడు, జాంబవంతుడు, 
మైందుడు, నలుడు, హనుమంతుడు మొదలగువారందరును తమ తమ 
అభిప్రాయములను (ప్రకటించిరి. ఆంజనేయుడు తప్ప మిగిలిన వారందరు 
విభీషణునకు విరుద్దముగా తమ మనోగతములను వెలిబుచ్చిరి. 
రామచరితమానసమందు సు(గ్రీవుడిట్లు పలికెను, 

“మహారాజా! అవధరింపుడు. నిశాచరులు మాయావులు. వారి నిజ 
స్వరూపములను తెలిసికొనుట కష్టము. వారు కామరూపధారులు. ఈతని 
రాకయొక్క ఆంతర్యమేమో తెలియదు. ఈ దుష్టుడు మన రహస్యములను 
తెలిసికొనుటకై వచ్చినాడని నా అభిప్రాయము. ఇతనిని బంధించియుంచుట 
మంచిదని తోచుచున్నది”. (రామా. సుందర, దో. 42-3,4) 


అప్పుడు సుగ్రీవునితో రామచం(ద్రుడిట్లు పలికెను. 


“మిత్రమా! నివు తెలిపిన రాజనీతి ఒప్పుకొనదగినదే. కాని శరణుజొచ్చిన 
వానికి అభయమిచ్చి కాపాడుట నా ప్రతిజ్ఞ", శ్రీరాముడు మరల ఇట్లు పలికెను, 
“తనకు హాని జరుగునేమోయని శంకించి శరణాగతుని త్యబించునట్టివాడు 
నీచుడు, పాపి. అతనిని చూచుటయే మహాపాపము. కోటి (బ్రహ్మహత్యలు 
చేసినవాడైనను నన్ను శరణుజొచ్చినచో నేను అతనికి అభయమిచ్చెదను. నా 


34 భక్తియోగ తత్త్వము 





సమ్ముఖమునకు వచ్చి “శరణు” అన్న (ప్రాణియొక్క కోటిజన్మల పాపములు 
కూడ నళించిపోవును. 
కనుక సుగ్రీవా! వెళ్లి అతనిని తీసికొని రమ్ము". సుగ్రీవాదులు 
స్నేహాతిరేకమున అభ్యంతరము తెలిపినను రఘురాముడు స్పష్టముగ ఇట్లు 
పలికెను. (రామా. సుందర దో. 42/4, 43-1) 
ఇంకను ఆ (ప్రభువు ఇట్లు పలికెను. 


ఆనయైనం హరిశ్రేష్ట దత్తమస్యా౭_ భయం మయా | 
విభీషణో వా సుగ్రీవ యది వా రావణః స్వయమ్‌ ॥ 
(వా.రా. ఉ.కాం. 18/36) 


“వానరోత్తమా! సుగ్రీవా! విభీషణునకు నేను అభయమిచ్చుచున్నాను. 
వెంటనే ఆతనిని తోడ్కొనిరమ్ము. అతనికేకాదు. స్వయముగా రావణుడే వచ్చి 
శరణు గోరినను వానికిని నేను అభయమిచ్చెదను”. 


సుగ్రీవుడు మొదలగువారు విభిషణుని తీసికొనివచ్చిరి. శ్రీరాముడు ఆతనికి 
ఆశ్రయమిచ్చి కృతార్జుని చేసెను. 

లంకానగరమున యుద్దము జరుగుచుండెను. ఒకసారి రావణుడు (క్రుద్దుడై 
విభీషణుని మీదకు శక్తిబాణమును వదలెను. శక్తిబాణము తాకినచో 
విభీషణుడు మరణించునని రామచం(ద్రుడెరుగును. శరణాగతవత్సలుడగు 
ఆ స్వామి వెంటనే విభీషణుని వెనుకకు నెట్టివేసి స్వయముగా తానే ముందుకు 
వచ్చెను. భయంకరమగు ఆ శక్తిబాణము ఆయన వక్ష:స్థలమును తాకను. 
ఆ విధముగా శ్రీరాముడు విభీషణునకు (ప్రమాదమును తప్పించెను. ఆ 
(ప్రభువుయొక్క వాత్సల్యవైభవములు అట్టివి. 

విభీషణునకు రాజ్యము లభించెను. ఆతనికి వరంధాముడగు 
రామచంద్రుడు మిగుల దుర్లభమైన తన భక్తిని ప్రసాదించెను. 

(రా.మా. అంక, దో. 93-1) 


మర్యాదా పురుషోత్తముడగు శ్రీరామచంద్రుని గుణములు - చరిత్ర 35 


మిత్రులయెడ ఆ స్వామికిగల ప్రేమ 


వాస్తవమునకు పరమాత్ముడు అందరకును సుహృదుడు. స్వాభావికముగనే 
మిత్రుడు. కాని తాను లీలలను చేయునపుడు ఆయన మిత్రులతో 
వ్యవహరించు తీరును మనము ఇచ్చట గమనించవలయును. లోకమున 
మనుష్యులను స్నేహితులనుగా చేసికొనుట కనిపించును. కాని భగవంతుడగు 
రఘురాముడు రాక్షసులను, వానరులను, ఎలుగుబంట్లను తనకు మిత్రులనుగా 
చేసికొని వారిని ధన్యులనుగచేసెను. సుగ్రీవుడు పుట్టెడు దుఃఖములో 
మునిగియుండెను. హనుమంతుని (ప్రేరణచేత ఆ (ప్రభువు అగ్నిసాక్షిగా 
సు(గ్రీవుని తన సఖునిగా చేసికొనెను. వానరేంద్రుడగు సు[గ్రీవుని యొక్క 
దుఃఖమును గూర్చి వినుటతోడనే ఆయనభుజములు వీరావేశముతో 
ఉప్పాంగెను. అప్పుడు ఆ రఘుకులతిలకుడు ఇట్టు పలికెను. 


“సుగ్రీవా! వినుము. నేను ఒకే ఒక్క బాణముతో వాలిని వధించెదను. 
అతనిని (బ్రహ్మరు(ద్రాదులు కూడ కాపాడలేరు”. _(రా.మా. కిష్కింధా. దో.6) 


తదనంతరము మిత్రధర్మములను తెలుపుచు ఆ పరంధాముడిట్లు 
చెప్పెను. 

“మిత్రుని దుఃఖమును గాంచి దుఃఖింపనివానిని చూచినచో మహాపాపము 
అంటును. తన కొండంత దుఃఖమును ధూళివలెను, ధూళితో సమానమైన 
మిత్రుని దుఃఖమును మేరుపర్వతమంతగాను చూడవలెను. సహజముగ ఇట్టి 
లక్షణములు లేనివాడు శతుడు. అట్టివాడు పూనిక వహించి ఎవ్వరితోనైనను 
మైత్రి చేసికొనుటవలన ఏమి ప్రయోజనము? చెడుమార్గమున పోవుచున్న 
మిత్రుని ఆపి, మంచిమార్గమునకు మరల్చుట మిత్రధర్మము. ఎవ్వడైనను 
తన మి(తులగుణములనే (వ్రకటింపవలయును. దోషములను 
దాచవలయును'. 

(రా.మా, కిష్కింధా. దో. 6-1,2,3) 





న మి మైన గోప్యంబుదాచు, 
విడువడాపన్ను లేవడివేడనిచ్చు, 
మిత్రుడీ లక్షణంబుల మెలగుచుండు 


36 భక్తియోగ తత్త్వము 





“మిత్రులు సంశయములకు తాఎయ్యక ఇచ్చిపుచ్చుకొనుచుండవలయును. 
సర్వదా మిత్రునకు తన శక్తికొలది మేలే చేయవలయును. ఆపదకాలమునందు 
మిత్రుని ఎక్కువగా ఆదుకొనవలయును. ఇవి మంచి మిత్రుని లక్షణములు” 
అని వేదములు నుడువుచున్నవి. 


మిత్రుని ఈ లక్షణములు అందణును సదా తమ మనస్సులయందు 
నిలుపుకొనదగినవి. తరువాత ఆ పరంధాముడు సుగ్రీవునకు, నమ్మకము 
కలిగించుచు ఇట్టు పలికెను. 


అప్పుడు సుగ్రీవుడు “రఘువీరా! వాలి మిక్కిలి బలశాలి, యుద్దములో 
అత్యంతధీరుడు, వీరుడు" అని పలికెను. (రా.మా, కిష్కింధా. దో. 6/5) 


మిత్రుడైన సుగ్రీవునియొక్క సుఖమే రామునిమనస్సునందు ఎల్లప్పుడును 
మెదలుచుండెను. వాలి పలికిన ఘోరమైన ఉపాలంభనములను (దెప్పిపొడుపు 
మాటలను) ఆయన సహించెను, సుగీవునకు శత్రువు, సోదరుడగు వాలిని 
రఘురాముడు వధించెను. ఆ స్వామి సుగ్రీవునితో మైత్రిని నిర్వహించిన 
తీరు అద్భుతము. 

శ్రీరాముడు నిషాదరాజును తన మిత్రునిగా చేసికొనెను. స్వయముగా 
వసిష్టమహర్షియే అతనిని (గుహుని) హృదయమునకు హత్తుకొనెను. ఆ స్వామి 
అతనికి అంతటి మహోన్నత స్థానమును కల్పించెను. 


“పేమచే పులకితుడైన గుహుడు తనపేరు తెలుపుకొని వసిష్టునకు 
కొంతదూరమునుండి దండప్రణామములను ఆచరించెను. బుషి అతడు 
రామనఖుడు అని ఎజీంగి, భూమిపైపడిన స్నేహమును (నూనెను) 
సేకరించినట్లు అతనిని లేపి తన ఆలింగనసౌభాగ్యమును కల్సించెను". 

(రా.మా. అయోధ్యా, దో. 242/3) 
తులసీదాసు వినయప(్రికయందు ఇట్లు చెప్పెను. 


“జీవహింసకు అలవాటుపడినవాడు, తామసిక శరీరుడు, పశుతుల్యుడు, 
వనచరుడు ఆయిన నిషాదుని (పేమకు (వినయమునకు) విహ్యలుడై 


మర్యాదా పురుషోత్తముడగు శ్రీరామచంద్రుని గుణములు - చరిత్ర 37 


వసిష్టమహర్షి అతనిని అక్కున చేర్చుకొనెను. ఇచట జాతి, కుల, (ప్రస్తావనల 
(ప్రసక్తియే లేకుండెను”. (వినయపత్రిక 116) 


శ్రీరామచంద్రుడు విజేతయె లంకనుండి అయోధ్యకు తిరిగివచ్చెను. 
ఆయన వానరవీరులను, భల్ల్జూక(ప్రముఖులను, విభీషణాది మిత్రులను 
పిలిపించెను. వారితో గురువుగారి చరణములకు ప్రణామములు చేయించెను. 
వారిని పరిచయము చేయుచు ఆ స్వామి ఆ మహర్షితో ఇట్టు పలికెను. 


“వీరందరును నా మిత్రులు. సం(గ్రామసాగరమునుండి గట్టెక్కుటకు వీరు 
నాకు ఓడలవలె తోడ్పడిరి. నా హితము కొజకు వీరు తమ (ప్రాణములను 
సైతము పణముగాపెట్టి పోరాడిరి. విరు నాకు భరతుని కంటెను ఎక్కువగా 
పీతిపాత్రులు”. (రామా. ఉకాం. దో. 7/4) 


రాజ్యాభిషేకమునకు తరువాత శ్రీరాముడు తన మిత్రులనందరను పిలిచి 
ఇట్లు పలికెను, 


“మీరు నాకెంతయు ప్రియమైనవారు, నాకు నా సోదరులును, రాజ్యము, 
సంపదలును, జూనకీదేవియు, నా శరీరము, ఇల్లు, కుటుంబము, మిత్రులు 
వరందరును (పియమైనవారే. కాని వారు మీ తరువాతనే, నేను సత్యము 
వచించెదను. ఇది నాకు సహజము". (రామా. ఉకాం. దో.15/3, 4) 


తదుపరి రఘుకులతిలకుడు వ(స్తాభరణములను తెప్పించెను. 
పరమాత్ముడగు శ్రీరామచం(ద్రుడు ముగ్గురు సోదరులతో కలసి స్వయముగా 
తనచేతులమీదుగా వారికి ఆ వస్రాభూషణములను అలంకరింపచేసి వీడ్కోలు 
పలికెను. 


అయోధ్యానగరమునందు ఈ నలుగురు సోదరులతో కలిసి ఆడుకొనుచు 
భోజనభాజనములు చేయుచుండిన ఆ బాల్యస్నేహితుల (అయోధ్యలోని 
బాలుర) మహిమనెవరు వర్షించగలరు? వారు పొందిన సౌభాగ్యము సాటిలేనిది. 


38 భక్తియోగ తత్త్వము 


దయాగుణము 


పరంధాముడగు శ్రీరామచంద్రుని దయాసము(ద్రుడని చెప్పినను 
ఆయనయొక్క అపరిమితమైనదయను తక్కువ చేసినట్లేయగును. జీవులమీద 
ఆ స్వామికిగల దయ ఊహలకు అందనిది. మానవుడు ఆయన దయను 
ఎంత మహోన్నతముగ పేర్కొనినను (ఊహించినను) దానికంటె ఆ 
పరమాత్ముని దయాగుణములు అనంతములుగా నుండును. అది 
అవరిమితమై నది, విలక్షణమైనది. భగవంతుడు నంవూర్ణముగా 
దయామయుడే. “హై తులసిహి పరతీతి ఏక ప్రభు మూరతి కృపామయీ 
హై”. గీత యందు శ్రీకృష్ణభగవానుడు కూడ ఇట్టు వచించెను. “సుహృదం 
నర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతివృచ్చతి” (గీత. 5/29) “నన్ను 
సమస్తప్రాణులకు సుహృదుడనని తెలిసికొని, మానవుడు శాంతిని పొందును”. 


పరమాత్మునిదయ రెండు రూపములలో (ప్రకటితమగుచుండును. ఒకచోట 
అది అను(గ్రహరూపముగ దర్శనమొసగును. ఇంకొకచోట దండనరూపమున 
కనిపించును. ఆ స్వామి రాక్టనులను నంహరించెను, కాని ఆది 
సంహరించుటకాదు, నిజమునకు వారి నుద్దరించుటయే. భగవంతుని 
కోధముకూడ ముక్తినే (ప్రసాదించును. “నిర్భానదాయక(క్రోధజాకర''. 
పరమాత్ముని చేతులమీదుగా అసువులను వీడిన రాక్షసులందరు దుర్లభమైన 
పరమపదమును పొందిరి. కొన్ని ఉదాహరణములు చూడుడు, 


తాటకేని 
శ్రీరాముడు ఒకే బాణముతో తాటకి ప్రాణములను హరించెను. 
కనికరముతో ఆమెను పరమధామమునకు చేర్చెను. 
(రామా. బా.కాం. దో. 208-3) 
ఐరాధున 
శ్రీరామునిచేతిలో మరణించిన ఆ విరాథునకు వెంటనే దివ్యసుందర 
రూపము (ప్రాప్తించెను. ఆర్తుడైన అతనికి ఆ (ప్రభువు పరంధామమును 
(ప్రసాదించెను. (రామా. ఆరణ్య. దో. 6-4) 


మర్యాదా పురుషోత్తముడగు శ్రీరామచంద్రుని గుణములు - చరిత్ర 39 


ఖరదూషణాదులకు 


దయానిధియైన శ్రీరామచంద్రుడు రాక్షససైనికులందరిని ఒక్క క్షణములో 
వధించెను. వారు 'రామరామ' యనుచు మరణించి మోక్షమును పొందిరి. 
(రామా, అరణ్య, దో. 20 (క) 


మారీచుని 
సర్వజ్ఞాడైన ప్రభువు మారీచుని మనస్సునందలి భక్తిభావమును (గ్రహించి 
మునీశ్యరులకును దుర్లభమైన పరమగతిని అతనికి ప్రసాదించెను. 
(రా,మా. అరణ్య. దో, 26-9) 


కుంభకర్ణుని 

కుంభకర్ణుని శరీరమునుండి ఒక తేజస్సు వెడలి శ్రీరామునిలో 
లీనమయ్యెను. (రా.మా. లం.కాం. దో. 70-4) 
రావణుని 

రావణునినుండి దివ్యమైన ఒక తేజస్సు రామచంద్రుని ముఖమున 
(ప్రవేశించెను. (రా.మా. లం.కాం. దో. 102-5) 
సకల రాక్షసులను 


చనిపోవునపుడు రాక్షసులమనస్సులలో రామచం(ద్రుని ఆకారము 
నిలిచియుండెను. కావున వారందరును భవబంధములనుండి విముక్తులైరి. 
(రామా. లం.కాం. దో, 113-4) 
రాక్షసులు తమను దీనులమని అనుకోలేదు. వారు నిజమునకు ఆర్తులే, 
అట్టి దయనీయస్థితిగల రాక్షసులమీద తన దయను వర్షింపజేసి భగవంతుడు 
వారిని సంహరించుటద్వారా ఉద్దరించెను. 
పరమాత్ముడు పెక్కుమందిని అనుగ్రహించి తనవారినిగా చేసికొనెను, 
ఆ స్వామి గొప్ప గొప్ప బుషులకును, మునులకును దుర్లభమైన గౌరవమును 
సకలవానరులకును ఎలుగుబంట్లకును (ప్రసాదించెను. 


40 భక్తియోగ తత్త్వము 


“శీరామచం(ద్రప్రభువు చెట్ల[క్రింద కూర్చొనియుండగా వానరుల మూకలు 
చెట్లకొమ్మలపై ఎగురుచుండెను. (మర్యాదాపురుషోత్తముడు, సచ్చిదానందఘన 
పరమాత్మయైన శ్రీరాముడెక్కడ? శాఖామృగములైన వానరములెక్కడ?) 
అయినను ప్రభువు వాటికి తనతో సమానమైన స్థానమునిచ్చెను." 

(రామా. బాల.కాం. దో. 29 క) 

గౌతమమహర్షి తన భార్యయగు అహల్యాదేవికి శాపమొసగెను. ఆమె ఆ 
శాపమునకు లోనై శిలగా మారిపోయెను. ఆర్తితో పరమాత్ముని పిలుచుటకు 
కూడ ఆమెలో శక్తి లేకుండెను. ఆమె దీనదశను చూచి దయామయుడగు 
పరమాత్ముడు స్వయముగా ఆమె దగ్గజకు వచ్చెను. తన చరణస్పర్శచేత 
ఆమెను ఉద్దరించెను. 

నిషాదునిచే తన పాదములను కడిగించుకొని రఘురాముడు 
దేవతలకును, మునులకును దుర్లభమైన తన చరణోదకమును వానికి 
(ప్రసాదించెను. వానికేగాక, ఆతని పరివారమునకును ముక్తినాసగెను. 


“శ్రీరామచంద్రుని చరణములను కడిగి నావికుడు ఆ పాదతీర్థమును 
తన పరివారముతో కలిసి స్వీకరించెను. తత్పుణ్య (ప్రభావమున వాని 
పితరులును భవసాగరమును దాటిరి. పిమ్మట ఆనందోత్సాహములతో ఆ 
పడవవాడు సీతారామలక్ష్మణులను గంగానదిని దాటించెను.” 

(రా.మా. అయోధ్యా, దో. 101) 
దండకారణ్యమునకు స్వయముగా వెళ్లి శ్రీరామచంద్రుడు ఆ వనమునకు 
శాపమునుండి ముక్తి కలిగించెను. 

“ఆ వనమునందు దారిలో ఆ స్వామి ఒక ఎముకల కుప్పను చూచెను. 
ఆయనకు మిక్కిలి జాలి కలిగెను. ఆ స్వామి “ఇవి (ఈ ఎముకలు) ఎవరివి" 
అని మునీశ్వరులను అడిగెను. (రామా. ఆరణ్యకాం. దో.8/3) 


మునులు దుఃఖముతో బాధపడుచూ ఇట్లు నుడివిరి. 
“పరమాత్మా! రాక్షసులు మునులను భక్షించిరి. ఈ ఎముకల కుప్పలు 
ఆ మునులవి". (రా.మా. ఆరణ్య, దో. 8-4) 


మర్యాదా పురుషోత్తముడగు శ్రీరామచంద్రుని గుణములు - చరిత్ర 41 


ఈ మాటలను విని శ్రీరాముని కన్నులు చెమ్మగిల్లెను. 

అప్పుడు శ్రీరాముడు కరములు సాచి “నేను ఈ నేలపై రాక్షసులను 
లేకుండ చేసెదను. ఇదియే నా ప్రతిజ్ఞ" అని పలికెను. 

(రామా. అరణ్య. దో. 9) 

వాలియొక్క ఘోరమైన అత్యాచారములనుండి ఆర్తుడైన సుగ్రీవుని 

రక్షించెను. అంగదుడు దీనుడని తెలిసి అతనిని ఆదుకొనెను, యువరాజ 
పదమును కల్ప్సించెను. 

ఒకానొక కవి మిగుల చక్కగా ఇట్లు వచించెను, 

గృధ్రరాజైన జటాయువుమీద ఆ ప్రభువు చూపిన దయ సాటిలేనిది. 
రావణునిచే గాయపడి జటాయువు దిక్కుతోచని స్థితిలో పడియుండెను. 
రామచంద్రుడు అతనిని సమీపించెను. ఆతని దీనదశను చూచి దుఃఖించెను. 
ఆతనిని తన ఒడిలోనికి చేర్చుకొనెను. కనులనీరు నింపుకొని తన కోమల 
కరకమలములతో అతని తలను నిమిరెను. ఇట్లు ఆ ప్రభువు జటాయువునకు 
సుఖమును, శాంతిని ప్రసాదించెను. అతనికి ఊరట కల్పించెను. 

రామచంద్రుడు జటాయువుతో ఇట్టు పలికెను. "తండ్రీ! మీరు కొన్ని 
దినములు ఇంకను శరీరమును ధరించియే ఉండుడు. నా తండ్రయొక్క 
సుఖమును నాకు కల్సింపుడు”. జటాయువు మిగుల చతురుడు. అతడిట్లు 
పలికెను. 

“అవసానదశయందు' 'శ్రీరామనామము' స్మరించువాడు అధముడైనను 
ముక్తుడగునని వేదములు పలుకుచున్నవి. అట్టి మీరే నా కనుల ఎదుట 
నిలిచియుండగా నేను ఏ కోరికను తీర్చుకొనుటకై బ్రతుకవలయును". 

(రా.మా. అరణ్య, దో. 30-3.4) 

ఈ విధముగా పలికి పరమాత్ముని ఒడియందే యుండి ఆ స్వామిని 
తదేకదృష్టితో చూచుచుండెను. తన నోటితో శ్రీరాముని పవిత్రనామము 
ఉచ్చరించుచు జటాయువు మునులకు కూడ దుర్లభమైన పరమశాంతిని 
పొందెను. 


42 భక్తియోగ తత్త్వము 


పిమ్మట పరమదయాళువైన ఆ ప్రభువు తన చేతులమీదుగా 
జటాయువునకు అంత్యక్రియలను తన తండ్రికి చేసినటులే చేసెను. 
(గీతావలి, అరణ్య. 16) 
ఇట్టి ఈ దయ ఎంతటి మహోన్నతమైనది? ఇది ఆ (ప్రభువుయొక్క 
కృపకు సాటిలేని ఉదాహరణము. 
ప్రజావాత్సల్యము 

పరమాత్ముడగు శ్రీరామచంద్రుడు తన చక్కని వ్యవహారముచేతను, 
వాత్సల్యముతో నిండిన పనులచేతను (ప్రజలకు అత్యంత ప్రీతిపాత్రుడయ్యెను. 
ఆయనవనగమనమునకు ఎర్చాట్లు జరుగునవుడు ఈ విషయము 
స్పష్టమగును. రాజ్యాభిషేక మహోత్సవ (ప్రకటనతో సకల (ప్రజలలోను 
ఆనందము వెల్లి విరియుచుండెను. జనసమూహమునందు ఆనందసాగరము 
పెల్లుబికి నట్టుండెను. ఆకస్మికముగా ఆ దృశ్యము మారిపోయినది. 
శ్రీరామలక్ష్మణులు సీతాదేవితో కూడి ముని వేషధారులై వనములకు 
వెళ్లుచుండిరి. ప్రజలు ఈ దృశ్యమును చూచి తట్టుకొనలేకపోయిరి. వారి 
ఎడబాటువలన కలిగిన దుఃఖమును సహించుటకు వారిలో సామర్థ్యము 
లేకుండెను, వారు సీతారామ లక్ష్మణులను అనుసరించిరి. రఘురాముడు 
వారికి అనేకవిధముల నచ్చజెప్పెను. కాని (పేమవశులై వారెవ్వరు కూడ 
అయోధ్యయందుండుటకు సమ్మతించలేదు. 

“అందును తమతమ మనస్సులలో ఒకే ఆలోచనను కలిగియుండిరి. 
“సతారామలక్ష్మణులు లేనిదే సుఖములేదు. శ్రీరాముడున్నచోటనే సమాజము 
సుఖముగా నుండును. శ్రీరాముడు లేని అయోధ్యలో మనకేమి పని?” 

(రామా. అయోధ్యా 83-3) 

“బాలురను, వృద్దులను (స్త్రీలను) తమ ఇండ్లలో వదలి నగర 
'ప్రజలందజును ఆయనను అనుసరించిరి.” (రా.మా. ఆయోధ్యా. దో. 84) 

చివరకు వారు నిదురించుచుండగా (వారిని) వదలిపెట్ట రఘురాముడు 
ముందుకు సాగెను. భరతుడు చిత్రకూటమునకు వెళ్తుసుమయమున 
(ప్రజలందరు శ్రీరామదర్శనార్థము మిగుల ఉత్సాహితులైరి. ఇంటికి 


మర్యాదా పురుషోత్తముడగు శ్రీరామచంద్రుని గుణములు - చరిత్ర 43 


కావలియుండుటకు కూడ ఎవ్వరును అంగీకరించలేదు. “ఎవరినైనను ఇంటికి 
కావలి యుండుమనినచో ఆతడు తన మెడమీద కత్తివ్రేటు పడినట్లు 
భావించుచుండెను." (రామా. ఆయోధ్యా, ద్రో. 184-3) 


అందజును భరతునివెంట చిత్రకూటమునకు వెళ్లిరి. 


“రామచంద్రుడు అంకానగరమును జయించి అయోధ్యకు తిరిగివచ్చెను. 
ఆ ప్రభువును దర్శించి అయోధ్యావాసులు ఆనందజలధిలో ఓలలాడిరి. వారి 
విరహజనితదు:ఖము మటుమాయమయ్యెను. (ప్రేమవిహ్వ్యలురైనవారిని చూచి 
దయాళువైన శ్రీరాముడు ఒక లీలను ్రదర్శించెను. ఒకే సమయమున ఆ 
స్వామి అనేక రూపములలో 'ప్రకటితుడై |ప్రతివ్యక్తికిని ఒకే సమయమున 
వారి వారి యోగ్యతలకు అనుగుణముగ దర్శనమిచ్చెను. శ్రీరఘుఏరుని 
దయాదృష్టిచే (స్త్రీ పురుషులందరును శోకరహితులైరి. ఒక్క క్షణముననే ఆ 
భగవంతుడు అందరిని ఆనందింపజేసెను. ఉమా! ప్రతియొక్కరును ప్రభువు 
మొట్టమొదట తననే కలిసికొన్నాడని భావించిరి, 

(రా.మా. అయోధ్యా. దో. 5-2,3,4) 

వాస్తవమునకు శ్రీరాముడు (ప్రజల సుఖసంతోషముల కొజకే రాజ్యమును 

స్వీకరించెను. నిజమునకు ఇదియే ఆదర్శము. (ప్రజల సుఖముకొటకు 
రాజైనవాడే నిజమైన రాజా. 

(శివుడు పలుకుచున్నాడు) “ఓ ఉమా! అయోధ్యావానులైన (స్త్రీ 
పురుషులందజును కృతార్జులు. ఏలనన వారి ప్రభువైన శ్రీరఘునాథుడు 
స్వయముగా పరమానందస్వరూపుడే కదా!” (రామా. అయోధ్యా. దో.46) 

ప్రజావాత్సల్యమునకు ఆ (ప్రభువే సాటిలేని ఉదాహరణము. అట్టివాడు 
జగత్తున ఎచటను లేడు. సీతాదేవికొ ణకు ఆయన వనములందు విలపించుచు 
తిరిగెను. ఆ మహాసాధ్వికాజకే రావణునితో భయంకరమైన పోరు సలిపెను. 
కేవలము (ప్రజలను రంజింపచేయుటకే తన హృదయమును రాయి చెసికొనెను, 
నిర్హోషురాలని తెలిసికూడ ఆ స్వామి ఆమెను అడవులకు పంపెను. 
లోకాపవాదమును తొలగించుటకై అట్టి త్యాగమునకు సిద్దపడిన ఆ ప్రభువు 
మిగుల ధన్యుడు. 


44 భక్తియోగ తత్త్వము 





పరమాత్ముడగు శ్రీరామచంద్రుని మహోన్నత గుణములతో కూడిన 
గాథలను ఎంతగా గానము చేసినను ఎవరును తృప్తిచెందజాలరు. ఆయన 
దయాసముద్రుడు. (పేమస్వరూపుడు. మిగుల సుహృదుడు. సాటిలేని 
సంయమనము గలవాడు. నిరుపమానమైన శుభములను (ప్రసాదించువాడు. 
ఆయన బలపరా(క్రమములు అపూర్వములు. ఆ (ప్రభువు ఎంతయు 
బుద్దిమంతుడు. శస్త్ర విద్యలయందు ఆరితేరినవాడు. సౌందర్యమాధుర్యములకు 
నెలవైనవాడు. శోభలతో విలసిల్టువాడు. (కాంతీమంతుడు), అసమాన ధైర్యశాలి, 
జితేంద్రియుడు, అత్యంత గంభీరుడు, మిగుల వినయశీలి, ఉదారత్వమున 
అసమానుడు, పరమ(బ్రహ్మణ్యుడు, అపూర్వసౌందర్యరాశి, ప్రియదర్శనుడు, 
సంగీతకళానిపుణుడు, సత్యముపలుకుటయందు ఆదర్శ(ప్రాయుడు, 
మధురముగా పలుకువాడు, భూమాతవలె ఓర్పుగలవాడు, పుష్పములకంటె 
కోమలుడు, కర్తవ్యపాలనయందు వజ్రమువలె కఠోరుడు,' యశస్పంపన్నుడు. 
మహామహితాత్ముడైన వాగ్మి (మాటాడుటలో నేర్పరి). సర్వశాస్తములతత్త్యము 
నెజేగినవాడు, అనుపమ(ప్రతిభావంతుడు, ఆదర్శపుత్రుడు, ఆదర్శ(ప్రాయుడైన 
శిష్యుడు, ఆదర్శపతి, అనుసరించదగిన సోదరుడు, సకలమునకును ఆయన 
స్వామి, ప్రభువు, మిత్రుడు, వీరళూరులలో ఆయనకాయనయే సాటి. 
నిరుపమదాత. గుణశీలములయందు సర్వోత్తముడు. సదాచారసంపన్నుడు 
ధర్మస్వరూపుడు, త్యాగమునందు అసమానుడు, నీతికోవిదుడు, 
సాధుజన(పియుడు, అనన్య ప్రతాపశాలి. ధర్మసంరక్షణాభారనిర్యాహకుడు, 
సకల లోకములకును |పీతికరమైనవాడు. ఆ పర(బ్రహ్మపరమేశ్వరుడు 
సర్వాంతర్యామి, సర్వశక్తిమంతుడు. 

బుజువర్తనమునందును, సత్యమునుపలుకువిషయమున ఆ స్వామి 
ప్రతిజ్ఞ చేయుచు ఇట్లు నుడివెను. 


1 వజ్రాదపి కలోరాణి, మృదూని కుసుమాదపి - 
శ్రీరాముని వచనములు శిక్షాసమయములయందు వ(జముకంటెను కఠినములు 
- ఆదరించునపుడు పువ్వులకంటెను కోమలములు. - ఉత్తరరామచరితము 


మర్యాదా పురుషోత్తముడగు శ్రీరామచంద్రుని గుణములు - చరిత్ర 45 


రామో ద్విర్నాభిభాషతే (వారా. అయోధ్యా. 18/30) 
రామచం(ద్రుడు రెండువిధములుగా పలుకడు, ఒకసారి ఏదిచెప్పునో 
అదియే నిశ్చితము. ఆ స్వామి ఆడినమాట తప్పడు. 
దర్శపరాయణత్వమునకు ఆయన సమస్తజీవితము (క్రియారూపమైన 
ఉదాహరణమే. సాక్షాత్తు పరమాత్ముడైనప్పటికి కూడ ఆ ప్రభువు ధర్మమును 
నిలుపుటకు దానిని రక్షించుటకు నియమానుసారము సంధ్య - అస్టిహోత్రాది 
కర్మలు స్వయముగా చేయుచుండెడివాడు. వర్షాశ్రమముల కనుగుణముగా 
(బ్రాహ్మణులను, బుషులను, గురుజనులను పూజించెడవాడు. 
యజ్ఞయాగాదులను చేసెడివాడు, మందిరములు నిరి శ్రంచి విగ్రహారాధనలను 
ఆచరించెడివాడు. (శ్రాద్దము, తర్పణాది కర్మలను కడు జా(గత్తగా 
పాటించెడీవాడు. 
చిత్రకూటమునందు భరతుని వెంట వెళ్లిన బుషులలో జాబాలియను 
ఒక మహర్షి యుండెను. మహారాజగు దశరథుని సభలో ఆయన ఒక 
ప్రముఖుడు. రామచంద్రుడు అయోధ్యకు తిరిగివచ్చు విషయమును 
విశదీకరించుచు ఆయన (జాబాలి) నాస్తికవాదమును సమర్థించునట్టి 
కొన్నిమాటలు చెప్పెను. ఆతని మాటలను విని మర్యాదాపురుషోత్తముడగు 
పరమాత్మ (శ్రీరాముడు) ఆయనమీద కినుకబూనెను. అది ఆయన లీల. ఆ 
స్వామి ఆ మహర్షిని మందలించుచు అనేక విషయములు చెప్పెను. 
నిందామ్యహంకర్మ పితు కృతం స్తతత్‌ యస్త్వామగృ్భ హ్లాద్విషమస్టబుద్దిమ్‌ 
బుద్దానయైవంవిధయా చరంతం సునాస్తికం ధర్మపథాదపేతమ్‌ ॥ 
(వారా. అయోధ్యా. 109/33) 
“నీ బుద్ది సెడత్రోవ పట్టినది, నీవు వేదవిరుద్దమైన మార్గమును 
ఆవలంబించితివి. నీవు పచ్చినాస్తికుడవు. ధర్మమార్గమునకు ఎంతయు 
దూరమైతివి. ఇట్లు చార్యాకమత(ప్రచారమునకు పూనుకొనిన నిన్ను మా 
తండ్రిగారు తన కడకు చేరదీసి యాజకునిగా జేసిరి. అట్టి కృత్యమును నేను 
నిందించుచున్నాను'. 
నాస్తికవాదమును రఘురాముడు ఎంత దుష్టమైనదిగా భావించెనో ఈ 
మాటలవలన తెలియును. తనతండ్రి దశరథమహారాజు జాబాలిన తన 


46 భక్తియోగ తత్త్వము 





రాజ్యసభయందు ఒక సభ్యునిగా నియమించెను. రామచంద్రుడు తండ్రి 
ఒనర్చిన ఈ కార్యమును కూడ తప్త్పుపట్టను. అయినను ఆయన తన తండ్రీ 
వచనములకు కట్టుబడి తాను అడవులలో నివసించెను. 

అంతట జాబాలి “నేను మిమ్ములను తిరిగి అయోధ్యకు మరలించుటకే 
సహెతుకములైన ఈమాటలను పలికితిని” అని చివరకు నుడివెను. ఇది నా 
అభి(ప్రాయము కాదని కూడ అతడు చెప్పెను. అప్పుడు గురువగు వసిష్టమహర్షి 
బుజువర్తనముతో కూడిన ఆ జాబాలిమాటలను సమర్థించెను, అంతట 
పరమాత్ముడు శాంతించెను. 

పరమేశ్చరుడగు శ్రీరామునియొక్క భావములన్నియును విలక్షణములు. 
ఆయన జననము, బాల్యభావము, కౌమూరభావము, మిధిలానగరమున ఆ 
మహాత్ముని మధురభావము, వనములందు తాపసభావము, లంకానగరము 
నందు విరభావము, రాచజీకపు భావము, (పేమభావము ఇవన్నియును 
ఆదర్శప్రాయములు. మిక్కిలి అనుసరించదగినవి. ఆయన ఆదర్భజీవితము 
నుండి ప్రయోజనము పొందని మానవుడు గొప్ప మందభాగ్యుడే అగును. 


రావువే౦(ద్రునిగుణములు, ఆచరణములు అన్నియును 
ఆదర్శప్రాయములు. వాటిలో పరమాదర్శములు, అనుకరణయోగ్యములు 
కానివి ఎవియును లేవు. ఎక్కడైనను, ఏదైనను అసంబద్దమైనదిగా, మనస్సునకు 
ప్రతికూలమైనదిగా తోచినచో దానికి ప్రధానకారణము (శ్రద్రయందలిలోపమే. 
శ్రద్ద లోపించినచో పరమాత్మతత్త్యమునందలి పరమార్ధము, గుణములు, 
ప్రభావములు తెలియవు. అట్టి జ్ఞానము లేని కారణమున ఆ 
పరబ్రహ్మలీలయందు మానవుడు (భ్రమకు వశుడగును. అతని మనస్సులో 
సందేహము కలుగును. ఆయనలీల ఏదైనను అవగతము కాకపోయినచో 
దానిని విడిచిపెట్టి, ఆ పరమాత్మునయొక్క ఇతర ఆచరణములు 
అనుసరింపదగినవి. ఆ స్వామి ఉపదేశములు తప్పుక పాటింపదగినవి. ఆ 
ప్రభువు తన సోదరులకు, ప్రజలకు మిక్కిలి చక్కని ప్రబోధములను చేసెను. 
వాటిని అక్షరాలా అనుసరించుటకు (ఆచరించుటకు) ('ప్రయత్నించవలెను. 
ఆ స్వామిఆజ్ఞలకు ఆయనఆచరణములకు అనుగుణముగా ఏ 
క ద్దిప్రయత్నము జరిగినను అది ఆ (ప్రభువుయొక్క కృపయేనని భావించ 


మర్యాదా పురుషోత్తముడగు శ్రీరామచంద్రుని గుణములు - చరిత్ర 47 


వలయును. భగవంతుని ఈ కృపను మాటిమాటికిని లక్ష్యమునందుంచు 
కొనవలయును. భక్తులు వాటిని అనుభవించుచు క్షణక్షణము ముగ్దులగు 
చుందురు. ఆ స్వామియొక్క (ప్రతిలీలయందును (పేమ, దయ, ఓర్చు, 
సత్యము మొదలగు గుణములు నిండియున్నవి. ఆ (ప్రభువుయొక్క 
అపరిమితమైన (ప్రభావము ఆయన లీలలయందు వ్యాపించియున్నది. ఇట్లు 
నిర్ణయించుకొని (పతిపనియందును ఆ పరమాతు శి ఆదర్శవ్యవహారమును, 
మహోన్నతమైన గుణములను, వాటి (ప్రభావమును, తత్వమును, 
వరమార్షమును చింతన చేయుచుండవలయును. దివ్యము, 
అమృతమయమగు రూపలావణ్యములతో కూడిన మనోహరమైన ఆయన 
ఆకారమును (ప్రత్యక్షముగా ధ్యానము చేయుచుండవలెను. అట్టివాడు 
ఎల్లప్పుడు ప్రసన్నముగా నుండును. సాక్షాత్తు పూర్లబ్రహ్మ, పరమేశ్వరుడు, 
మర్యాదాపురుషోత్తముడు ఐన శ్రీరామచంద్ర (ప్రభువుయొక్క నామమును, 
రూపమును, గుణములను, చరిత్రను, (ప్రభావమును, తత్త్వమును, 
పరమార్థమును అర్థము చేసికొని ఈ (ప్రపంచము (ప్రేమానందములో 
తన్మయతను చెందుచుండును. ఆయన ననునరించు చుండును. 
విహరించుచుండును. అట్టి మహాపురుషులు నివసించు ఈ భూమి 
ధన్యమైనది. సాక్షాత్తు కళ్యాణప్రదులైన పురుషుల దర్శనము, వారితో 
భాషించుట, వారిని స్పృశించుట, స్మరించుట, మైత్రిని నెజపుటయందలి 
ప్రయోజనము అత్యంత శ్రేయస్కరము. అట్టిదానిని పొందుట ఒక 
మహద్భాగ్యము, వారు పవిత్రులగుదురు. అట్టి పురుషులు నడిచిన దేశము 
తీర్థ స్థలముగా రూపొందును. (ప్రేమ, ఆనందము, శాంతి నిరంతరముగా 
(ప్రవహించుచుండును. అట్ట భగవత్తరాయణులు, పురుషరత్నములు జని శ్రైంచిన 
వంశము ధన్యమైనది. పరమపవిత్రులైన ఆట్టివారిని సకలజగత్తూ పూజించును. 
వారు జన్మించిన స్థలము పరమపవిత్రము, జగత్పూజ్యము, పరమేశ్వరుడగు 
శివుడు ఇట్టు చెప్పెను. 

“ఉమా! వినుము. శ్రీరామభక్తి పరాయణులు జన్మించు వంశమే ధన్యము. 
అది జగత్తులో పరమపూజ్యము. ఆత్యంత పవిత్రము. (రా,మా.ఉ.కాం.దో.127) 


న్‌ న్‌ శ 
శశ శ oe 


3, పరమాత్మను పొందుటకు శ్రద్ద - విశ్యాసములు - 
తీవ్రమైన కోరిక - శరణుజొచ్చుట 


భగవంతుని స్వరూపమును గూర్చిన జ్ఞానము లేనప్పటికిని, ఆయనయొక్క 
అస్తత్వమును (ఆయన ఉన్నాడను నమ్మకమును) కలిగియున్నచో దానివలన 
కూడ పరమాత్మ ప్రాప్తి కలుగవచ్చును. కాని ఆ విశ్వాసము సంపూర్ణముగా 
ఉండవలయును, మనుష్యుని మనస్సులో ఆయన అస్తిత్వము మీద విశ్వాసము 
పెరుగుచున్నకొలదియు, అతడు ఆ స్వామికి దగ్గణ అగుచుండును. 
భగవంతుని సగుణ నిర్షుణముల సాకార నిరాకారములలో ఏ స్వరూపమును 
గురించికూడ ఎవ్వరికిని వాస్తవికమైన అనుభవము ఉండదు. కాని 
భగవంతుడు ఉన్నాడనుట సత్యము. ఆయన అంతటా వ్యాపించియున్నాడు. 
ఆయన సర్వజ్ఞుడు, సర్వశక్తిమంతుడు, మిగుల వాత్సల్యము గలవాడు, పరమ 
దయాళువు, పతితపావనుడు. ఆ (ప్రభువు అంతర్యామియె, మనము చేయు 
వాటినన్నిటిని చూచుచుండును. మనము మాట్లాడునవి అన్నియు 
ఏనుచుండును. మన హృదయములో నున్నవాటిని అన్నింటిని గూడ ఆయన 
ఎయగును. సాధకుడు ఇట్టి ఎశ్యాసమును కలిగియుండవలయును. అప్పుడు 
అతడు అబద్దము చెప్పుట, కపటముగా వ్యవహరించుట, దొంగతనమునకు 
దిగుట, నమ్మకద్రోహమునకు పాల్పడుట, హింసచేయుట, వ్యభిచరించుట 
మొదలగువాటిని ఆచరింపడు. భగవంతుని పొందుటకు ఇవి నిషిద్దములైనవి. 
భక్తుడు ఏటికి దూరముగా ఉండవలయును. ఈ విశ్వాసము (క్రమక్రమముగా 
వృద్దియగుచున్నచో ఆ విపరీతమైన ఆచరణములకు ఆస్కారమే ఉండదు. 
విశ్వాసముతో యజ్ఞములు, దానములు, తపస్సు, తీరయా(త్రలు, (వ్రతములు, 
ఉపవాసములు, సేవలు, జపములు, పూజాపాఠములు, స్తుతులు, (ప్రార్థనలు, 
సత్సంగములు, స్వాధ్యయనము మొదలగునవి అన్నియును పరమాతు గని 
పొందుటకు మిగుల అనుకూలములు, ఉత్తమోత్తమములు. అవి ఆయనను 
ప్రసన్నునిగా చేసుకొనుట కొజుకే ఆచరింపబడుచుండును. భగవంతుని 
సేవించెడి భక్తులు ఓర్పు, దయ, శాంతి, సమత్యము, సరళత్వము, సంతోషము, 
భక్తీ, జ్ఞానము, వైరాగ్యము మొదలగు భావములను కలిగియుండవలెను. 


పరమాత్మను పొందుటకు శ్రద్ధ - విశ్వాసములు - తీవ్రమైన కోరిక - శరణుజొచ్చుట 49 


భగవంతుని పొందుటకు అవి అనుకూలములు, ఉత్తమోత్తమములు. అట్టివారి 
సేవలకు భగవంతుడు ప్రసన్నుడగును. భగవంతుని అస్తిత్వమునందుగల 
భక్తిపూర్వక విశ్వాసమే (శ్రద్ద. పరమాతు శని గుణములను, ప్రభావమును, ఆయన 
తత్త్యమును, అందలి రహస్యములను అర్హము చేసికొనుటకు సాధకునకు 
ఆయనయందు మిగుల (శ్రద్ద యుండవలయును. అట్టి సాధకుని 
హృదయములో శాంతి, (ప్రసన్నత (క్రమముగా వృద్దిచెందుచుండును. 
అప్పుడప్పుడు సాధకుని శరీరము రోమాంచితమగుచుండును. నేత్రములనుండి 
ఆనందా(శ్రువులు రాలుచుండును. ఆనందాతిరేకమున హృదయము 
వికసించుచుండును. అప్పుడప్పుడు విరహవ్యాకులత చేత అతని ధైర్యము 
సడలిపోవుచుండును.నిజముగా భగవంతుడున్నచో మనము ఆయనను 
ఎందులకు పాందరాదు? అను భావము మనస్సున ఉదయించును. 
పరమాత్మునిలో ఏ విధమైన ఆశ్రద్దయు ఉండదు. మన సాధనాలోపము 
చేతనే ఆయనను ప్రసన్నుని చేసికొనుటలో ఏదైనా ఆలస్యము జరుగవచ్చును. 
సాధనలోపమునకు ఆయనయందు విశ్వాసము తక్కువగుటయే కారణము. 
అది అజ్ఞానజనితము అనగా మూర్జత్వము వలన ఏర్పడినది. 

భగవంతుడు ఎనళ్చితముగా ఉన్నాడనియు, ఆయన అను[గ్రహము 
పెక్కుమందికి (ప్రాప్తించెననియు, ఇప్పుడు కూడ లభించుననియు గట్టి 
నమ్మకమును కలిగియుండవలయును. మనుష్యుడైన (ప్రతివాడును ఆ 
ప్రభువును పొందు అధికారమును కలిగియున్నాడు - అన్న విశ్వాసము 
(క్రమముగా పెరుగుచుండవలెను. నేను అర్హుడను కానప్పటికిని, 
దయామయుడగు భగవంతుడు నాకు మానవ శరీరమును ఒసగెను. తనను 
పొందుయోగ్యతను (ప్రసాదించెను. అట్టి అధికారము ప్రొప్తించినను, నేను 
ఆయనను పొందలేకపోయినచో అది నా మూర్థతయే. అది నాకు మిగుల 
సిగ్గుపడవలసిన విషయము, దుఃఖింపదగిన విషయము. ఈవిధముగా పదే 
పదే ఆలోచించి, అర్థము చేసుకొనుచున్నచో భగవంతుడు ఉన్నాడన్న గట్టి 
నమ్మకము ఉత్తరోత్తరా పెంపొందుచుండును. దీనివలన సాధకుని మనస్సులో 
భగవంతుని పొందవలెనన్న కోరిక బలపడును. ఆ ఆకాంక్ష తీవ్రమగును. 
భగవంతునికృప లభింపలేకపోయినచో అతడు అసహనమునకు లోనగును. 


50 భక్తియోగ తత్త్వము 





కాని, అప్పుడు సాధకుడు భగవంతుని పొందుటలో ప్రయత్నలోపమును ఏ 
మాత్రమూ రానీయడు. భగవంతుని పొందవలెనను కోరిక అతనిలో తీవమైనచో 
ఆ ప్రభువు అతనిని అనుగ్రహించకుండా ఉండజాలడు. ఆ స్వామిని 
పొందుటకు సాధకుడు మిగుల ఆతురత కలిగియుండును. ఒక్క క్షణమైనను 
భగవంతుడు భక్తుని ఎడల అ(శ్రద్దచూపడు. కనుక సాధకునిలో భగవంతుని 
అస్తిత్వ విషయమునందు విశ్వాసము తీ(వ్రమగుచు వృద్ది పొందుచుండ 
వలయును. భక్తితోకూడిన సంపూర్ణ విశ్వాసమే. పరమ(శ్రద్ద యగును. అట్టి 
పరమశ్రద్ద కలిగిన వెనువెంటనే పరమాత్మప్రాప్తి కలుగును. అప్పుడు ఒక్క 
క్షణమైనను ఆలస్యమునకు తావుండదు. భగవంతుని పొందుటలో కలుగు 
జాప్యమునకు మన (శ్రద్దా విశ్వాసముల యందలి లోపమే ముఖ్యకారణము. 
శాస్తములయెడలను, మహాతు శలయందు శ్రద్ద 

శాస్త్రముల పైనను, మహాత్ములయందును నమ్మకముండినచో భగవంతుని 
పొందుట శీఘ్రాతిశీఘ్రముగా జరుగును. శాస్త్రములు 'భగవంతుడున్నాడని' 
వచించును. మహాత్ములు కూడ ఇదియే చెప్పుదురు. శాస్త్రవచనముల కంటె 
కూడ మహాత్ముల మాటలు మిగుల శక్తిమంతములు. మహాత్ములు 
పరమాత్మను దర్శించియే భగవంతుడున్నాడని వచింతురుగదా! మహాత్ములు 
నుడువునదే సత్యము. అసత్యమును పలికెడివారు మహాత్ములే కారు కదా! 
మహాత్ములు 'పరమాత్ముడున్నాడు' అని పలుకుచుందురు. అందులకు 
శాస్త్రములే ప్రమాణములు. ఈ విధముగా మహనీయుల వచనములు 
శాస్తవచనములతో సమానమగును. కాని శాస్తప్రమాణములను చూపకున్నను 
“భగవంతుడు నిశ్చితముగా ఉన్నాడు” అని మహాత్ములు అనుభవపూర్వకముగా 
చెప్పినచో అది ఇంకను బలమును చేకూర్చును. అది శాస్త్రప్రమాణము కంటెను 
గొప్పది. ఎందుకనగా పరమాత్మ సాక్షాత్కారము కలుగనిదే వారట్టు చెప్పరు 
కదా! 

కనుక మహాత్ములమనస్సును (ఆభిప్రాయములను) (గ్రహించి, 
ప్రవర్తించువారికి తప్పక (శ్రేయస్సు కలుగును. దీనిని గుజించి ఇక చెప్పవలసిన 
దేమున్నది? వారి సంకేతములను (సూచనలను) పాటించి, వారి 


పరమాళ్మను పొందుటకు (శ్రద్ధ - విశ్వాసములు - తీవ్రమైన కోరిక - శరణుజొచ్చుట $1 


ఆజ్ఞానుసారముగ ఆచరించినచో సాధకులు నిళ్చితముగ పరమాత్మ ప్రాప్తిని 
పొందగలరు. శాస్త్రానుగుణముగ నడుచుకొనినచో శుభములు కలుగును. 
అట్టి ఎడ మహాపురుషులు చెప్పిన మార్గములలో నడచినను, వారిని 
అనుసరించినను (శ్రేయస్సు కలుగుననుటలో సందేహమేమియునులేదు. కాని 
వారి వచనముల యందు మిగుల (ప్రమాణబుద్ది యుండవలయును. మన 
మిట్లు అనుకొందము. ఒక మహాత్ముడు ఒక శ్రద్దాళువుతో ఇట్లు పలికెను, 
'ఫలానా సంస్థకు ఒక మూట గోధుమలను, పది కంబళ్లను పంపించుము' 
అంతట ఆ మానవుడు తన బుద్దిని ఉపయోగించ ఇట్లు సమాధానమొసగెను, 
“ఈ బుతువు కంబళ్లను ఉపయోగించునదికాదు. వాటి నడుగువారును 
లేరు. వాటి అవసరమును లేదు". అప్పుడు ఆ మహాత్ముడు ఇట్లు చెప్పెను. 
“మంచిది గోధుమలనైతే పంపుము”. ఆ (శ్రద్దాళువు ఈ విధముగా వచించెను”. 
ఇక్కడ ఇంకను గోధుమలధర ఎక్కువగానున్నది. ఐదు దినముల తరువాత 
తగ్గిపోవును. ఇతర (ప్రదేశములలో ధరలు పడిపోయినవి. ఇక్కడకూడ 
తగ్గిపోవును. కనుక వెల తగ్గిన తరువాత గోధుమలను పంపెదను”. ఆ 
మహాత్ముడిట్టు వచించెను. “చాలమంచిది, నీవనుకొన్నట్లే చేయుము”. దీనిని 
శ్రద్ద అనరు. ఇచట మహాత్ముని ఆజ్ఞను, చెప్పినది చెప్పినట్టు చేయక (శ్రద్దాళువు 
తన బుద్దిని ఉపయోగించెను. ఆ మహాత్ముడు తన స్వాభావిక బౌదార్యముచేత 
అతని మాటలకు సమ్మతించెను. మహాత్ములు స్వాభావికముగా ఉదారులై 
యుందురు గదా! ఇచట ఈ సాధకుడు (శ్రద్దకు ఏవిధమైన విలువ ఇయ్యలేదు. 
ఇతడు (శ్రద్దాళువును కాజాలడు, అది (శ్రద్దయును కాదు. మహాత్ముని ఆజ్ఞ 
తనకనుకూలముగ ఉండినచో సాధకుడు దాని నంగీకరించును. కాని 
అట్టివాడు (శ్రద్దాళువుకాడు. అట్టి శ్రద్దకు ఏ విధమైన విలువయు ఉండదు. 
మహాత్ముని ఆజ్ఞలు తనకు అనుకూలముగ నుండినచో సాధకుడు వాటిని 
పాటించును. అయితే ఇతడు కూడ (శ్రద్దాళువు కాడు ఆ సత్సురుషుని ఆజ్ఞ 
సాధకునకు (ప్రతికూలముగా తోచినను అతడు తన ధోరణిని విడనాడి దానిని 
అంగీకరించినను ఇది కూడ (శ్రద్ద అనబడదు. తనకు విపరీతముగ 
అనిపించినను మహాత్ముల ఆజ్ఞలను సంతోషముగ ఆచరించువాడే నిజమైన 
(శ్రద్దాళువు. యుధిష్టిరుడు మొదలగు ఐదుగురు సోదరులును, (ద్రౌపదీదేవిని 


52 భక్తియోగ తత్త్వము 





వివాహము చేసికొనిరి. ఈ విషయములో తల్రియగు కుంతీదేవి వచనము 
లోకమునకు విరుద్దముగ, శాస్త్రవిరుద్దముగ కన్సింపవచ్చును. ఐనప్పటికిని 
వారు సంతోషముగా తమ తల్లి వచనములను తు.చ, తప్పుకుండా పాటించిరి. 
దీనినే శ్రద్ద అందురు. 


వాల్మీకిరామాయణము నందలి అయోధ్యాకాండమున ఇట్టున్నది. 
వనములకు వెళ్లు సమయమున శ్రీరామచంద్రుడు కౌసల్యాదేవి చెంతకు 
వచ్చెను. “తండ్రి ఆజ్ఞానుసారము వనములకు వెళ్లుచున్నాను” అని తన 
తల్లీతొ ఆ (ప్రభువు పలికెను. అపుడు తల్లి కౌసల్యాదేవి ఇట్టు నుడివెను, 
“తండ్రి నిన్ను వనములకు వెళ్లుమని ఆజ్ఞాపించెను. నేను వెళ్లవలదని 
ఆజ్ఞాపంచుచున్నాను”. తన తల్లి వచనములను వినిన పిదప పరమాతు శ్రైడగు 
శ్రీరామచంద్రుడు ఇట్లు పలికెను. “తండ్రిగారి ఆజ్ఞను జవదాటుటకు నాకు 
శక్తి చాలదు. కనుక నేను వనములకు వెళ్లదలచుకొన్నాను. ఇందులకు 
అడ్డుచెప్తక దయచేసి నీవు నాకు అనుమతి ఇమ్ము". 

అప్పుడు కౌసల్యాదేవి ఇట్లు చెప్పెను. 

“నాయనా! ఇది కేవలము తం(డేగారి ఆజ్ఞమా(తమేయైంనచో నీవు 
వనములకు పోవలదు. తల్లి స్థానము తండ్రి స్టానము కంటె ఉన్నతమైనది. 
తల్లిదం[డ్రులిద్దణును నిన్ను వనములకు పొమ్మనినచో అడవులకు వెళ్లుట 
యుక్తమే. అప్పుడు ఆ వనములు వంద అయోధ్యలతో సమానము. 

(రామో, అయోధ్యా, దో. 55-1) 
పరమాత్ముడగు రామచంద్రునకు తన తండ్రియగు దశరథుని యందుగల 
(శ్రద్ద ఆదర్శ(ప్రాయమైనది. అట్టిది పరమ(శ్రద్ద యగును. 
ఆయాదధౌమ్యుడను మహాముని, ఒకనాడు తన శిష్యుడగు ఆరుణితో 
ఇట్టు చెప్పెను. “నివు పాలమునకు వెల్లి (క్రిందివైపునకు (ప్రవహించుచున్న 
నటిని ఆపివేయుము', ఆరుణి అచటికి వెళ్లి మట్టితో జలప్రవాహమును 
ఆపుటకు ప్రయత్నించెను. కాని అది ఫలించలేదు. మట్టితో అడ్డుకట్టలను 
తయారుచేసెను. కాని బలమైన జలప్రవాహమునకు అవియును కొట్టుకొని 
పోవుచుండెను. (ప్రవాహము అప్పటికినీ ఆగలేదు. అప్పుడు ఆరుణి స్వయముగా 


పరమాత్మను పొందుటకు శ్రద్ధ - విశ్వాసములు - తీవ్రమైన కోరిక - శరణుజొచ్చుట _ 53 


ఆ (ప్రవాహమునకు అడ్డముగా పరుండెను, అంతట నిటి ప్రవాహము 
ఆగిపోయెను. కొద్దిసేపటి తరువాత గురువుగారు 'ఆరుణి ఎక్కడకు వెళ్లెను”. 
అని శిష్యులను అడిగెను. అప్పుడువారు 'పొలమునందలి నీటిని ఆపుటకు 
మీరే అతనిని వంవితిరికదా' అని నమాధానమొన గిరి. అవ్వుడు 
అయోదధౌమ్యముని ఆ మాటలను విని ఇట్లు పలికెను. 'ఇప్పుటివరకు ఆరుణే 
తిరిగిరాలేదు. ఏమి జరిగినదో తెలియదు. రండు, మనమందరము అచటికే 
వెళ్లుదము”. తదనంతరము శిష్యులను వెంటబెట్టుకొని మహాముని 
పొలమునకు చేరెను. ఆరుణి స్వయముగా ప్రవాహమునకు అడ్డముగా పరుండి 
ఆ నీటిని ఆపియుండెను. 'నాయనా! ఆరుణే! నీవెక్కడ ఉన్నావు? ఇచటికి 
రమ్ము!" అని ఆ మునీంద్రుడు పిలిచెను. ఆరుణి లేచి గురువుగారి దగ్గజకు 
వచ్చెను. చేతులు జోడించి ఇట్లు పలికెను. “మీ ఆజ్ఞ (ప్రకారము నేను నీటి 
ప్రవాహమును ఆపుటకు ప్రయత్నించితిని. కాని నీటి ప్రవాహము ఆగలేదు. 
కనుక నేను స్వయముగా, అడ్డముగా పరుండి నీటి ప్రవాహమును ఆపితిని. 
మీ పిలుపును విని ఇప్పుడిచటకు వచ్చితిని. మీకు నమస్కరించుచున్నాను. 
ఇప్పుడు మీరు నన్ను ఆజ్ఞాపించుడు. నీటిని అటులనే ఆపి ఉంచవలయునా? 
లేక ఏదేని ఉపాయమును చెప్తుదురా?” అప్పుడు గురువుగారు ఇట్లు పలికిరి. 
ఏను స్వయముగా ఆనకట్టను నిర్మించి - ఉద్దరించి వచ్చితివి. కనుక 
ఉద్దాలకుడను పేరుతో నీవ ప్రసిద్దిచెందెదవు' "ఆచార్యుడు ఉద్దాలకుని 
కరుణించి మరియు ఇట్లు పలికెను. “నివు నా మాటలను పాటించితివి. కనుక 
నీకు శ్రేయస్సు కలుగుగాక! వేదములును సకలధర్మశాస్త్రములును నీకు 
సహజముగనే అబ్బును.” గురువుగారి నుండి వరమును పొంది, ఆరుణి తన 
దేశమునకు తిరిగివెళ్లైను. ఆయనకు గురువుపై గల (శ్రద్దచేత చదువకుండగనే 
వేదజ్ఞానము ( పాప్తించెను. (మహాభారతము, ఆది, 3/21-33) 

శ్రీహారిద్రుమతగౌతముడను పేరుగల ఒక బుషి ఉండెను, జాబాల 
కుమారుడైన సత్యకాముడు ఆ మహర్షి దగ్గజకు వెళ్లెను. “స్వామీ! నేను 
బ్రహ్మచర్యమును పాటించుచు మిమ్ములను సేవించవలెననెడి కోరికతో 
ఇచటికి వచ్చితిని” అని పలికెను. నీ గోత్రము ఏమిటని గౌతముడు ఆతనిని 


54 భక్తియోగ తత్త్వము 





అడిగెను. అప్పుడతడు ఇట్లు సమాధానమొసగెను. నేను ఈ విషయమును 
మౌ తల్లి నడిగితిని', ఆమె ఇట్లు పలికెను. “నేను మీ తండ్రిగారి సేవ 
చేయుచుంటిని. గోత్రమును గుజించి నాకు తెలియదు. నీ పేరు 
సత్యకాముడు, నాపేరు జాబాల” అని నుడివెను. ఆ మాటలకు గౌతముడు 
మిగుల సంతసించెను. ఆయన సత్యకామునితో ఇట్లు పలికెను. “నీవు 
సత్యమును చెప్పుచున్నావు. కనుక నీవు (బ్రాహ్మణుడవు, నేటినుండి నీ తల్లి 
పేరుతోనే ని గోత్రము (ప్రవర్తిల్లును”. పిమ్మట అతనిని శిష్యునిగ స్వీకరించి 
గౌతముడు. “నీవు సమిధలను తీసుకొనిరమ్ము, నేను నీకు ఉపనయనమును 
చేసెదను” అని పలికెను కొంతకాలము తరువాత ఆ మహర్షి నాలుగువందల 
గోవులను మందనుండి వేరుచేసి నీవు వీటివెంట వెళ్లుము' అని పలికెను, 
వాటిని తీసికొనిపోవునపుడు సత్యకాముడు గురువుగారితో ఇట్లు వచించెను. 
“ఈ గోవులసంఖ్య వెయ్యి అగునంతవరకు నేను తిరిగిరాను”, ఇట్టు పలికి 
అతడు వనములకు వెళ్లెను. ఆచటనే అనేక సంవత్సరములుండెను. గోవుల 
సంఖ్య వెయ్యికి పెరిగెను. అప్పుడొక ఎద్దు ఇట్లు పలికెను. “ఇప్పుడు మా 
సంఖ్య వెయ్యికి పెరిగినది. మము శిలను గురువుగారివద్దకు తీసికొనివెళ్లుము”. 
ఆతడు గోవులను తీసికొని గురువుగారి దగ్గజకు వెళ్లుటకు బయలుదేరెను. 
వెళ్ళునప్పుడు (తోవలో ఆయనకు ఆబోతుద్యారా (బ్రహ్మాయమక్కు 
మొదటిపాదము, ఆగ్నిద్వారా రెండవపాదము, హంసద్యారా మూడవపాదము, 
మ(ద్రువుద్వారా నాల్లవపాదముయొక్క ఉపదేశము (ప్రాప్తించెను. ఈ 
విధముగా అప్రయత్నముగా బ్రహ్మోపదేశమును పొంది సత్యకాముడు 
బ్రహ్మజ్ఞాని అయ్యెను. అతడు గోవులను తీసికొని గురువుగారి దగ్గజకు 
వెళ్లను. గురువుగారైన గౌతముడు సత్యకాముని ముఖమునందు తేజస్సును, 
ప్రశాంతభావమును చూచి ఇట్టు నుడివెను. “సత్యకామా! నీకు బ్రహ్మజ్ఞానము 
కలిగినది. తేజోవిలసితమగు నీ ముఖము చూచినతోడనే ఆ సంగతి 
తెలియుచున్నది”. అప్పుడు సత్యకాముడు “మీరు వచించినది సత్యము. 
ఐనప్పటికిని నేను మీ నుండి (బ్రహ్మజ్ఞానమును పొందగోరుచున్నాను”. 
అప్పుడు గురువైన గౌతముడు అతనికి బ్రహ్మజ్ఞానమును ఉపదేశించెను 
(ఛాందోగ్య. 4/4-9). ఈ కథవలన ఉద్దాలకుని (శ్రద్ద సర్యోత్మృష్టమైనదని 
స్పష్టమగు చున్నది. 


పరమాత్మను పొందుటకు శ్రద్ధ - విశ్వాసములు = తీవ్రమైన కోరిక - శరణుజొచ్చుట కర్‌ 


గురువుగారి ఆదేశము తనకు ('ప్రతికూలముగ ఉండినను దానిని 
సంతోషముతో ఆచరించుటయే (శ్రద్ద - గురువుగారి ఆజ్ఞ సాధకుని 
మనస్సునకు ఎంత విరుద్దమైనదిగా తోచినను, శిష్యుని మనస్సులో అది 
మిక్కిలి ఆనందమును కలుగజేయవలయును. అచట గురువుగారి ఆజ్ఞ ఎంత 
విపరీతముగ తోచునో దానిని అమలుపరచుటలో శిష్యునకు అంతకంటె 
ఎక్కువ ఆనందము కలుగవలెను. శిష్యుని నంతోషమునకు కూడ 
అవధులుండవు. గురువుగారి ఆజ్ఞ తనకు మిగుల ప్రతికూలము కావచ్చును. 
దానిని పాటించునపుడు శిష్యునియందు సంతోషము, (ప్రశాంతత 
మొదలగునవి [క్రమ(క్రమముగా వృద్దియగుచుండును. దానివలన 
హృదయము నందు సంతోషము, వికాసము, శరీరమునందు రోమాంచము, 
కనులనుండి ఆ(శ్రుపాతము, మొదలగునవి కలుగును. వాటికి అంతము 
ఉండదు. ఆ స్థితి నిరంతరము ఎక్కువ అగుచునే యుండును. ఇదియే 
పరమశ్రద్ద. 

శ్రద్దాభావముచేత భక్తుడు ప్రభావితుడై ప్రభువుయొక్క మనస్సును, 
ఆయన సూచనలను, ఆజ్ఞలను అనుసరించినచో అతనికి శీఘ్రాతిశీఘ్రముగా 
శ్రేయస్సు చేకూరును. ఇందులో ఏ విధమైన సందేహమునకు తావులేదు. 
శాస్తమునందు చెప్పిన విధులను పాలించుటలో సరియగు (శ్రద్దాభావమున్నచో, 
దానినే శాస్త్రమునందు తెలుపబడిన పరమకశ్రద్దయని ఆవగతము 
చేసికొనవలయును. 

పరమేశ్వరుని పొందుటకు బలమైన కోరిక 

ఒక సోదరుడు దుర్గుణములతో, దురాచారములతో కూడియుండెను, 
ఒకనాడు ఆతడు పరమేశ్వరుని పొందుటచే కలుగు మహిమను గూర్చి వినెను. 
అంతట అతని మనస్సులో పరమాత్మ(ప్రాప్తికై బలమైన కోరిక ఉదయించెను. 
అట్టి పరిస్తితులలో దయామయుడగు ఆ పరంధాముడు అతని 
దుర్గుణములను, దురాచారములను పట్టించుకొనక శీఘ్రముగా అతనికి 
దర్శనమిచ్చుటకు సిద్దపడును. ఒకానొక బాలుడు రెండు సంవత్సరముల 
ప్రాయమువాడు కలడు. ఆ పసివాడు మలమూ(త్రములచే తడిసియుండెను. 


56 భక్తియోగ తత్త్వము 
Es Dt లు 
ఆతడు తన తల్లికొజకు తహతహలాడుచుండెను. తల్లి ప్రేమమూర్తి, కనుక 
ఆ దుర్భరస్థితిని పక్కనబెట్టి ఆ తల్లి తన పసికందును నీటితో శుభ్రము 
చేసెను, ప్రేమతో తన అక్కున చేర్చుకొనెను. ఆ పసివాడు తన తల్లి 
ఆలస్యమునకు ఓపికపట్టలేనంతగా ఆతురతకు లోనగుచుండెను. 
మలమూ(త్రములచే తడిసియున్నందున తల్లి తనను అక్కున చేర్చుకొనుటకు 
ఆలస్యము జరుగుచున్నదని ఆ పసివానికి తెలియదు కదా! ఆ బాలుడు 
అమ్మ ఒడిలో చేరుటకు కలతచెందుచు అతి దీనముగా వెక్కివెక్కి 
ఏడ్చుచుండెను. ఆ స్థితిలో మిక్కిలి ఆందోళనకు లోనగుచున్న ఆ పసివానిని 
('ప్రేమమూర్తియగు ఆ జనని తన ఒడిలోనికి చేరదీసి అక్కున చేర్చుకొనెను. 
కాని భగవంతునివాత్సల్యము అపారముగదా! ఆ స్వామి ఆలస్యమెట్లు 
చేయగలడు? 

ఆ బాలుడు మలమూత్రములతో తడిసియున్నందున ఆ తల్లి శుభ్రము 
చేయుటకు కొంత ఆలస్యమును గూడ చేయవచ్చును. కాని సాధకుని 
దురాచారములు, దుర్గుణములు భగవంతుని దృష్టికి రావుగదా! అట్టి ఎడ 
ఆలస్యము జరుగుటకు ఆస్కారమే ఉండదు. అతడెట్టి దుర్గుణములు 
గలవాడైనను పరమాత్మను చేరుటకు అతనిలో కోరిక మాత్రము తీవ్రముగా 
ఉండవలయును. తనను పొందదలచిన సాధకునియొక్క (ప్రబలమగు 
కోరికను అతని భక్తి శ్రద్దలను మాత్రమే ఆ సర్వేశ్వరుడు చూచును. పరమేశ్చరుని 
పొందుటతోడనే సాధకుని దుర్గుణములు, దురాచారములు దూరమగును. 

కనుక మన హృదయమునందు ఆ స్వామిని చేరవలెనను బలమగు ఇచ్చ, 
పరమభక్తి శ్రద్దలు ఉండవలయును. సాధకుడు ప్రాణములున్నంతవరకు దీనిని 
సాధించుటకు ప్రయత్నించుచుండవలెను, 

భగవంతునిమీద ఆధారపడుట 

పెల్తిపిల్ల తన తల్లిమీద ఆధారపడి ఉండును. మనము దానికంటె కూడ 
ఎక్కువగా పరమేశ్వరునిపై భారమువేసి యుండవలయును. రెండు 
సంవత్సరముల బాలుడు కొంచెముసేపు కూడ తల్లిని వదలిపెట్టి ఉండదు. 
తల్ల కొట్టనను, బుజ్జగించినను ఆ పసికందు ఆమెనే చేరును. తన తల్లిమిదగల 


పరమాత్మను పొందుటకు శ్రద్ధ - విశ్వాసములు - తీవ్రమైన కోరిక = శరణుజొచ్చుట 57 


నమ్మకము ఆ బిడ్డకు ఆధారము. ఆ వయస్సులో అతడు తన తల్లిని తప్ప 
ఇంకెవ్వరిని ఎరుగడు. ఒక్క తల్లిమిదనే అతడు సంపూర్ణముగ ఆధారపడి 
ఉండును. ఇదేవిధముగా భగవంతుడు తరింపజేసినను, నళింపజేసినను 
శుభములను కోరుకొనువాడు తన శ్రేయస్సుకొణకు భగవంతునిమీదనే 
ఆశలుపెట్టుకొని యుండును. సాధకుడు తన లాభనష్టములను గుణించి 
ఏమియు ఆలోచింపడు. కేవలము పరమాత్మనే పూర్తిగా నమ్మియుండును. 
భగవంతుని సంకల్పముల ననుసరించి సాధకునకు సుఖదుఃఖాదులు 
(ప్రాప్తించుచుండును. అవి ఆయన అను[గ్రహించిన బహుమానములుగ 
(కానుకలుగ) తలంచి ఎల్లవేళల సంతోషముగా నుండవలయును. మన సకల 
కర్మలను ఆ మహాత్ముడే మనతో చేయించుచున్నట్టుగా భావించవలయును. 
అవి అట్లే జరుగుచుండును. ఈ విషయమునందు అకర్మణ్యత గాని, 
సకామకర్మలుగాని, శాగస్త్రనిషద్దములైన కర్మలుగాని జరుగుచుండవచ్చును. 
అప్పుడా కర్మలయందు పరమాత్మునిజోక్యము ఎంతమాత్రము. ఉండదు. 
పనులయొక్క (ప్రభావమే ఉండును. భగవంతుని జోక్యముండినచో 
కర్తవ్యకర్మలు అవహేళనకు పాత్రములు కావు. కోరికలు లోపించుటవలన 
సకామకర్మలుకూడ జరుగవు. అప్పుడు పాపకర్మలు ఏవిధముగ చేయబడును? 
ఒకవేళ చేయబడినచో అవి మనము చేయు పనులలోని భాగమేయని 
తెలిసికొనవలెను. గీతయందు అర్జునుడు పరమాత్ముని ఇట్టు అడిగెను. 

అథ కేన ప్రయుక్షోల౭ యం పాపం చరతి పూరుషః | 

అనిచ్చన్నపి వార్షేయ బలాదివ నియోజితః ॥ (గీత.3/36) 

“ఓ కృబ్ణా! మానవుడు తనకు ఇష్టము లేకున్నను ఇతరులు బలవంతము 
చేసినట్టుగా దేని (ప్రభావముచే (పేరితుడై పాపములను చేయుచుండును?” 

భగవంతుడు అర్హునుని (ప్రశ్నకు సమాధానముగ ఇట్లు నుడివెను. 

కామ ఏష క్రోధ ఏష రజోగుణసముద్భవః | 

మహాశనో మహాపాప్మా విద్ద్యేనమిహ వైరిణమ్‌ ॥ (గీత.3/37) 


58 భక్తియోగ తత్త్వము 





“రజోగుణమునుండి ఉత్పన్నమగునదే కామము. ఇదియే క్రోధరూపమును 
దాల్చును. ఇది మహాశనము. భోగానుభవములతో ఇది చల్లారునది గాదు, 
పైగా ఆంతులేని పాపకర్మాచరణములకు ఇదియే (ప్రేరకము. కనుక ఈ 
విషయమున దీనిని పరమశళత్రువుగా ఎజుంగుము." 

భగవంతునిమీద ఆధారవడుట అనగా బాలకునివలె పూర్తిగా 
సకలకర్మలను పరిత్యజించుటకాదు. బాల్యమునందు పరిజ్ఞానముండదు 
కనుక ఆ బాలునకు కర్తవ్యము వర్తించదు. కాని జ్ఞానమున్నవాడు సంపూర్ణముగ 
కర్మలను వదలిపెట్టుట అనునది భగవంతునిమీద ఆధారపడుట కాదు. అది 
ముఖ్యముగ అకర్మణ్యత, ఏమజుపాటు అగును. పరమాత్మునిమీద 
ఆధారపడినవాడు చింత, శోకము, భయము, ఈర్ష్య, ఉద్వేగము మొదలగు 
దోషములనుండి దూరమగును. అతనిలో ధైర్యము, వీరత్వము, గాంభీర్యము, 
భయము లేకుండుట, శాంతి, సంతోషము, సారళ్యము మొదలగు 
దివ్యగుణములు స్వయముగా చోటుచేసికొనును. 

కనుక పరమాత్మ(్రాప్తికొఅకు ఆ స్వామిని శరణు పాందవలయును. 
నిత్యము, నిరంతరము ఆయన నామరూపములను ధ్యానించుచుండ 
వలయును. ఆ పరంధాముని మీదనే పూర్తిగా ఆధారపడియుండవలయును. 
భగవంతుడు చేయు పనులన్నియు ఆయన లీలలని తలంచి వాటిని 
దర్శించుచుండవలయును, వాటియందే ఆనందము ననుభవించవలయును. 


శ 
(గ అ 


శ్‌ 
స్స్‌ 
ఖో 
* 
శ్‌ 


4. ఈశ్వరసాక్షాత్కారమునకు నామజపమే 
అన్నింటికంటెను అత్యుత్తమమైన సాధనము 

వాస్తవముగా మనస్సు నిరంతరము భగవంతుని నామజపమునందు 
సంలగ్నమై ఉండవలెను. నామముయొక్క ప్రీతికరమైన మధురస్మృతిచేత 
క్షణక్షణము రోమాంచము కలుగుచుండును. ఆనందబాష్పములు 
రాలుచుండును. ఒక్కక్షణమైనను దైవనామమును మానివేయుట జరిగినచో 
నీటిని ఎడబాసిన చేపవలె సాధకుడు విలవిలలాడును. సత్పురుషులు ఒక్క 
నిముషము కూడ పరంధాముని నామమును జపించుట వీడజాలరు. వారు 
నిష్కామభావముచేత నిరంతరము భక్తిశ్రద్దలతో జపించుచు తన్మయతను 
చెందుచుందురు. అట్టి మహాత్ములే నామమహిమను సంపూర్షముగ 
వర్షించుటకు అర్హత కలిగియుందురు. అట్టివారి రచనలనుండి విశేష 
ప్రయోజనము చేకూరగలదు. నేను ఒక సాధారణ మానవుడను. పరమాత్ముడు 
గుణములకు పరమనిధి. ఆ స్వామి గుణములు ఆపరిమితములు. ఆయన 
నామమహిమ వర్షనాతీతము. ఆ మహిమను వర్షించు సామర్థ్యము నాకులేదు. 
ఐనప్పటికిని కొంతమంది మిత్రుల పట్టుదలచేత నాకు తెలిసినమేరకు 
వివరించుటకు నేను సాహసించుచున్నాను. కనుక ఈ రచనయందు ఎమైనా 
పొరపొట్లు దొర్లినచో మీరు నన్ను క్షమించగలరు. 

మహిమను గూర్చిన సూక్ష్మవివరణము 

భగవంతుని నామమహిమ అపారమైనది. అన్నియుగములందును 
దీనిమహేమ విస్తృతముగ చెప్పబడినది. సకల శాస్త్రములును, సత్పురుషులును 
ముక్తకంఠముతో నామమహిమను వెల్లడించిరి, కాని కలియుగమునందు 
ముక్తిని పొందుటకు నామజపము (ప్రముఖమైనది. దానితో సమానమైన 
ఉపాయము ఇంకేదియు చెప్పబడలేదు. 

నారద పురాణమునందు ఇట్లు పేర్కొనబడినది, 

హరేర్నాను హరేర్నాను హరేర్నామైన కేవలమ్‌ | 

కలౌనాస్త్యవ నాహ్టేవ నాస్త్ట్రేవ గతిరన్యథా ॥ (నారదపురాణం. 1/41/15) 


60 భక్తియోగ తత్త్వము 


కలియుగమునందు శ్రీహరినామమును జపించుటయే ఉత్తమ 
తరణోపాయము. ముక్తిసాధనకు దీనిని మించినది మతేయొకటి లేనేలేదు. 
ఇది ముమ్మాటికి నిజము. 
శ్రీమద్భాగవతమునందు నామమహిమ ఇట్టు వర్షింపబడినది. 
కృతే యద్‌ ధ్యాయతో విష్ణుం త్రేతాయాం యజతో మఖైః | 
ద్వాపరే పరిచర్యాయాం కలౌ  తద్దరికీర్తనాత్‌ ॥ 
శ్రీమద్భాగవతము (12/3/52) 
సత్య (కృత) యుగమునందు, పరమాత్ముడగు శ్రీమహావిష్ణువును 
ధ్యానించుటవలనను, త్రేతాయుగమునందు యజ్ఞములు చేయుటవలనను, 
ద్యాపరయుగమునందు ఆ పరమేశ్వరుని సేవించుట, పూజించుటవలనను 
కలుగు ఫలము కలియుగమునందు కేవలము ఆ దేవదేవుని యొక్క 
నామసంకీర్తనము చేతనే లభించును. 


“మానవులు కలియుగమున శ్రీహరిగుణములను గానముచేసి జననమరణ 
చ(క్రమునుండి ముక్తిని పొందెదరు. అదియే కలియుగమున మోక్షప్రాప్తికి 
ఆధారము. మానవుడు తగిన విశ్వాసము కలిగియున్నచో కలియుగముతో 
సమానమైన యుగములేదు. ఏలనన శ్రీరాముని నిర్మల గుణగణములను 
స్మరించి, ఎట్టి ప్రయాసయు లేకుండగనే అతడు సంసారసాగరమును 
దాటగలడు."” (రామా, ఉ.కాం. 103 ఖ) 

ఇంకను తులసీదాసు ఇట్లు పలుకుచున్నాడు. “నీవు లోపల బయట కూడ 
ప్రకాశమును కోరుకొనినచో ముఖమనెడి ద్వారమున నాలుకయనెడి గడపపై 
రామనామమను మణిదీపమును ఉంచుము. సర్వవిషయ వాంఛారహితులై 
రామభక్తిరసమునందు మునిగిన వారియొక్క మనస్సులు రామనామమనెడి 
మనోహర (ప్రేమామృత సరోవరమునందు చేపలవలె హాయిని అనుభవించు 
చుండును. శబరి, జటాయువు, మొదలగు భక్తులకు మాత్రమే రఘునాథుడు 
ముక్తిని ప్రసాదించెను. కాని రామనామము పెక్కుమంది దుర్మార్గులను కూడ 
ఉద్దరించెను. రామనామమహిమను వేదములును ప్రస్తుతించినవి. 

(రామా. బా.కాం. దో.21, 22, 24) 


ఈశ్వరసాక్షాత్యారమునకు నామజపమే అన్నింటికంటెను అత్యుత్తమైన సాధనము ర 


శ్రీరామచంద్రుని భజింపక ముక్తిని కోరుకొను మనుష్యుడు జ్ఞానియెనను 
తోకయు, కొమ్ములులేని పశువుతో సమానము. 

“నీటిని చిలికి నేతిని తియ్యవచ్చును. ఇసుక నుండి తైలమును 
తీయవచ్చును. కాని శ్రీహరిని సేవింపనిదే సంసారసాగరమునుండి తరించుట 
దుర్రభము, ఇది తిరుగులేని సిద్దాంతము." (రామా, ఉ,కొం.దో. 78ఖ 1225) 

భక్తులు గ్రేమాదరములతో అనాయానముగా నామజవపముచేసి 
శుభములకును ఆనందమునకును నిలయములైరి. ఈ నామజపమహత్త్యము 
వలననే (ప్రహ్లాదుడు భక్తశిరోమణియై శ్రీహరికృపకు సాత్రుడయ్యెను. 
పావనియైన హనుమంతుడు ఈ పావననామస్మరణముచే శ్రీరాముని తన 
వశమునందుంచుకొన గలిగెను. పతితుడైన అజామిళుడు, ఆర్హుడైన 
గజేంద్రుడు, చిలుకకు రామనామమును నేర్పిన గణికాంగనయు శ్రీహరి 
నామమహిమచే ముక్తిని పొందిరి. నాలుగుయుగములందును, మూడు 
కాలములయందును (భూత భవిష్యద్‌ వర్తమానములు), మూడు లోకముల 
యందును పరమాత్ముని నామమును జపించి జీవులు శోకరహితులైరి. 
నామమహిమను గూర్చి నేనేమని (ఎంతని) చెప్పగలను? ఆ శ్రీరాముడు 
సహితము నామమహిమను వర్షింపజాలడు. 

(రామా, బా.కాం. దో. 23-1, 25-23, 26-1, 25-4) 
నామమహిమను గురించిన ప్రమాణములు అసంఖ్యాకములు. ఏటితో 
మన శా(స్తములన్నియు నిండియున్నవి. విస్తారభయముచేత ఇచట ఈ 
కొన్నిటిని మాత్రమే ఉదహరించుట జరిగినది.. ఈశ్వరుని నామమహిమను 
(ప్రపంచమున గల సకల మతములు అంగీకరించును, గానము చేయును. 
అఖభిరుచినిబట్టి పాటి భావములకనుగుణముగ నామములయందు 
భేదముండును. ఆ పరంధాముని దివ్యనామములలో ఏదైనను సరే. 
ఒకేవిధమైన (శ్రేయస్సును కలుగజేయును. కనుక తనుకు ఇష్టమువచ్చిన 
భగవన్నామమును ఏకాగ్రతతో జపించుచు అభ్యాసము చేయుచుండ 
వలయును. 


62 భక్తియోగ తత్త్వము 





నా అనుభవము 


నామజపమహత్త్యమును గురించి నా ఆనుభవములను (వాయుమని 
మిత్రులు కొందరు నన్ను కోరిరి. కాని భగవన్నామమును విశేషసంఖ్యలో 
జపించకపోయినచో నా అనుభవములను నేనెట్లు వ్రాయగలను? పరమాత్ముని 
కృపచేత కొంచెముగా నామస్మరణ చేయగలిగితిని. దాని మహత్యమును 
కూడ సంపూర్తముగ |వ్రాయజాలను, 

నేను నా చిన్నతనమునుండే రామ (దైవ) నామజపమును అభ్యాసము 
చేయుట ప్రారంభించితిని. దానివలన నా మనస్సునందున్న విషయవాసనలు 
మెల్లమెల్లగా తక్కువ కాసాగెను. పాపములనుండి దూరమగుటకు అది నాకు 
మిగుల తోడ్పడినది. కామ(క్రోధాది - అవగుణములు తక్కువకాజొచ్చెను. 
ఆంతఃకరణమునందు శాంతివృద్దిచెందదాడంగెను, అప్పుడప్పుడు కళ్ళు 
మూసికొనుటవలన పరమాత్ముడగు శ్రీరామచంద్రుని ధ్యానము కూడ చక్కగా 
సాగుచుండెను. మనస్సునుండి (ప్రాపంచిక స్ఫురణ దూరమగుచుండెను. 
భోగములనుండి వైరాగ్యము కలుగుచుండెను. ఆ ననుయమున 
వనవాసముగాని, ఏకాంతముగా ఉండుటగాని అనుకూలమని అనిపించు 
చుండెను. 

నాకు ఈ విధముగ నామజపముయొక్క అభ్యాసము సాగిపోవుచుండెను. 
ఒకనాడు స్వప్నమునందు సీతాలక్ష్మణ సమేతుడైన పరమేశ్వరుడగు 
శ్రీరామచంద్రుని దర్శనము నాకు కలిగినది. ఆ (ప్రభువుతో నేను మాట్లాడుట 
కూడ జరిగినది. వరమును కోరుకొమ్మని అనేకవిధముల ఆస్వామి "నాతో 
పలికెను. కాని నాకు వరమును కోరుకొనెడి కాంక్ష లేకుండెను. ఆ 
రఘురాముడు వరమునడుగుమని నన్ను బలవంతము చేసెను. అప్పుడు 
నేను “మీ నుండి' నాకు ఎప్పటికిని ఎడబాటు లేకుండునట్లు వరమును 
ప్రసాదించు"మని అడిగితిని. ఇది తప్ప ఇంకేదియు నేను కోరుకొనలేదు. 

పిమ్మట నామజపమువలన నాకు ఎంతయో (ప్రయోజనము కలిగెను. ఆ 
మహత్యమును వర్షించు సామర్థ్యము నాకు లేదు. భగవద్గీతను అభ్యాసము 
చేయుటవలన కలిగిన లాభమును (ప్రక్కనబెట్టినచో - అంతటి ప్రయోజనము 





ఈశ్వరసాక్షాత్మారమునకు నామజపమే అన్నింటికంటెను అత్యుత్తమైన సాధనము. 63 


నొకు ఆ స్వామి నామమును జపించుటవలన కలిగినది. అంతటి శ్రేయస్సు 
ఇంక ఏ ఇతర సాధనములవలన కూడ నాకు సమకూరలేదు. 

ఈ. సాధనమునుండి దూరముచేసెడి గొప్ప వివ్నములు నాకు 
ఎదురగుచుండెను. ఆయా సమయములయందు భక్తిశ్రద్ధలతో, 
భావుకత్య్వముతో నామజపము చేయుచుండెడివాడను, దాని ప్రభావమున 
ఆ విఘ్నములనుండి విముక్తి కలుగుచుండెను. స్వరూప ధ్యానముతో కూడిన 
భగవన్నామమును జపించుటతో సమానమైన ఏ ఇతర సాధనము లేదని నా 
దృఢమైన విశ్వాసము. దీనివలన సాధన మార్గమునందు కలుగు విఘ్నములు 
నశించును. మనస్సులో స్పురించుచుండెడి (ప్రాపంచిక విషయములు 
దూరమగును. పరమాత్ముని నామజపమును పరిమితముగానైనను 
చేయుటవలన నాకు కలిగెడి పరమశాంతిని, ఆపారమైన ఆనందమును, 
సాటిలేని ప్రయోజనమును నేను వర్షింపజాలకున్నాను. అట్టి ఎడల పరమేశ్వర 
నామమును నిష్కామభావముతో ధ్యానముతో కూడి నిత్యము, నిరంతరము 
జపించుచుండెడివానియొక్క ఆనందమహిమను ఎవరు వర్షించగలరు? 

నామజపము ఎవరికొఆకు (దేని కొఆకు) చేయవలెను? 

(శ్రుతి ఇట్లు చెప్పును. 

ఏతద్‌ ఏవ అక్షరం బ్రహ్మ ఏతద్‌ ఏవ అక్షరం సరం | 

ఏతద్‌ ఏవ అక్షరం జ్ఞాత్వా యో యదిచ్చతి తస్య తత్‌ ॥ 

(కఠ. 1/2/16) 

“ఈ ఓంకారరూపమైన అక్షర స్వరూపుడే (అక్షరమే) (బ్రహ్మ. ఈయనయే 
పరబ్రహ్మ. ఈ. ఓంకారరూపమైన అక్షరుని తెలిసికొనవలయును. అట్టు 
తెలిసికొనినవానికి తానుకోరిన వస్తువు తనంతకు తానే ఆతనికి లభించును". 

(శ్రుతి చెప్పినట్టుగా భగవదృజన మహాకల్పవృక్షము వంటిది. దాని 
(ప్రభావము చేత మానవుడు కోరుకొనిన వస్తువు అతనికి అప్రయత్నముగా 
లభించును. కాని ఆత్మ శ్రేయస్సును కోరుకొనెడి పరమభక్తులు ఆ పరమేశ్వరుని 
నిష్కామభావముతో భజించవలయును. శా(స్తములయందు నిష్కామభక్తుడే 
మిక్కిలి ప్రశంసింపబడెను. 


64 భక్తియోగ తత్త్వము 





కృష్ణభగ వానుడిట్లు పలికెను, 


చతుర్విధా భజంతే మాం జనాః సుకృతినో£ర్జున | 
ఆరో జిజ్ఞాసురర్భార్థీ జ్ఞానీ చ భరతర్షభ ॥ 


తేషాం జ్ఞానీ నిత్యయుక్త ఏకభక్తిర్విశిష్యతే | 
ప్రియో హి జ్ఞానినోజ_ త్యర్థమ్‌ అహం స చనుమ ప్రయ: ॥ 
(గీత. 7/16-17) 
“ఓ భరతశ్రేష్టా! అర్జునా! శుభకర్మలను ఆచరించుచు సుఖసంపదలను 
కోరుకొనువారు, (అర్జార్డులు) శారీరక, మానసిక సంతాపములకు గుటీఐన 
ఆర్తులు, ఐహిక విషయములపై ఆసక్తిని వీడి పరమాత్మతత్త్య జ్ఞానము 
పొందుటకు ఇచ్చగలవారు (జిజ్ఞాసువులు) పరమాత్మ(ప్రాప్తినొందిన జ్ఞానులు 
అను చతుర్విధ భక్తులు నన్ను భజింతురు. ఈ చతుర్విధ భక్తులలో 
నిరంతరము నాయందే ఏకీభావస్థితుడై, అనన్యభక్తియుతుడైన జ్ఞాని 
అత్యుత్తముడు. ఏలనన వాస్తవముగ నన్ను (నా తత్త్వమును) తెలిసికొనిన 
జ్ఞానికి నేను మిక్కిలి ఇష్టుడను. అతడును నాకు మిక్కిలి ఇష్టుడు". 
ఇట్లు నిమ్మామభావముతో భక్తిశ్రద్దలతో చేసెడి భగవదృజనయొక్క 
ప్రభావమును ఎటీంగిన మనుష్యుడు. ఒక్కక్షణముకూడ ఆ పరమాత్మను 
విస్మరించడు. పరమేశ్వరుడు కూడ అతనిని మరువడు. ఆ పరబ్రహ్మ 
స్వయముగా ఇట్లు నుడివెను. 
యో మాం పశ్యతి సర్వత్ర సర్వం చ మయి పళ్యతి । 
తస్యాహం న ప్రణశ్వామి వచ మే స ప్రణశ్యతి ॥ 
(గీత. 6/30) 
"సకల (ప్రాణులయందును ఆత్మరూపమున నున్న నన్ను (వాసుదేవుని) 
చూచు పురుషునకు, అట్లే (ప్రాణులన్నింటిని నాయందు అంతర్గతములుగ 
నున్నట్లు చూచువానికి నేను అదృశ్యుడను కాను. అతడును నాకు 
అదృశళ్యుడుకాడు"”, 


ఈశ్వరసాక్షాత్మారమునకు నామజపమే అన్నింటికంటెను అత్యుత్తమైన సాధనము రక్‌ 


నిజమైన భక్తి శ్రద్దలు గల వ్యక్తి తనకు పప్రియతముడైన పరమాత్మను వదలి 
ఇంకొకరి కెవరికైనను తనయందు స్థానమును ఇయ్యగలడా? తనకు ఆత్యంత 
సౌఖ్య ప్రదాతయగు ఆ పఠంధామునియొక్క (ప్రభావమును ఎటే గిన 
మానవుడు మిక్కిలి అదృష్టవంతుడు. ఆతడు ఆ పరమేశ్వరుని మిక్కిలి 
ప్రేతికరమైన వానినిగా చేసికొనును. అట్టివాడు రేయింబవళ్లు తమకు (ప్రియమైన 
ఆ: నామమునే జపించుచుండును, తన్మయతను పాందుచుండును: ఇతర 
వస్తువులను ఎపుడును కోరడు. ఆతనికేదియును రుచింపదు (తాను 
ఇష్టపడడు), 

కనుక ఈ అవస్థ సమకూరునంతవరకును నామజపమును అభ్యాసము 
చేయుచునే యుండవలయును, నామమును జపించు సమయమున 
భక్తిపారవశ్యమును పొందవలెను. శరీరస్సృహయే యుండరాదు. ఎంతటి 
ఆపదలు ఎదురైనప్పటికిని విశుద్దమగు భిక్తివిశ్యాసములు, భగవత్‌ 
సాక్షాత్కారము తప్పు ఏ ఇతర (ప్రాపంచిక వస్తువులను గుజీంచిన కోరికలకును 
లోనుకారాదు. ఐహిక సుఖములకై ఆర్థించుటకాని, ఆశించుటకాని ఎప్పుడును 
చేయకూడదు. 

నిష్కామభావముతో విధివిధానముగ భగవన్నామమును జపించ 
వలయును. అట్టిసాధకుడు మిగుల శీఘ్రముగనే మంచి (ప్రయోజనము 
పొందగలడు. 

“చాలమంది పరమాత్మనామమును జపించుచుందురు. కాని వారికి విశేష 
ప్రయోజనవేంమియు జరిగినట్టు కనిపించుటలేదు'" అని ఎవరైనా 
శంకింపవచ్చును. దానికి సమాధానము ఇదియే. “వారు శాస్తోక్తముగ జపమును 
అభ్యాసము చేయకపోవచ్చును. తమ జపరూపమైన పరమైశ్వర్యములకు 
బదులుగా వారు తుచ్చమగు ప్రాపంచిక సుఖభోగములను కోరుకొని 
యుండవచ్చును”. అట్టు కాకపోయినచో వారికి విశేష (ప్రయోజనము 
చేకూరుననుటలో సందేహమేమాత్రమును లేదు". 

చిన్నవిగాని, పెద్దవిగాని కోరికలను నెరవేర్చుకొనుటకై కాక, కేవలము 
విశుద్దమగు భక్తిని పెంపొందించుటకొటుకే నామజపమును చేయవలయును. 


66 భక్తియోగ తత్త్వము 





నామజపము ఎట్టు చేయవలెను? 

పతంజలి మహర్షి ఇట్టు చెప్పెను. 

తస్యవాచకః ప్రణవః (యోగ 1/27) 

“ఆ పరమాత్మవాచకమే అనగా నామమే 'ఓం'కారము. 

తజ్జప: తదర్థ భావనం (యోగ 1/28) 

"౪ పరమాత్ముని నామజపమును, దానియొక్క అర్హమును భావన 
చేయుట. అనగా స్వరూపచింతన చేయుట". 

తతః ప్రత్యక్‌ చేతనాధిగమో౭_ అంతరాయా£. భావశ్చ (యోగ, 1/29) 

“పైన చెప్పిన సాధనమువలన సమస్త విఘ్నములు నశించును. పరమాత శ 
(ప్రొప్తియును కలుగును”. 

భగవన్నామమును పరమాత్ముని స్వరూపచింతన సహితముగ ధ్యానించ 
వలయును. స్వరూపచింతనతో కూడిన నామజపమువలననే ఆటంకము 
లన్నియు నశించును, పరమాత్మ(ప్రాప్తియు కలుగును. భగవంతుడు 
నామమునకే అధీనుడై ఉండును కదా! గోస్వామి తులసీదాసు ఇట్లు వచించెను. 

“రూపము నామము ననుసరించును. నామము లేనిచో రూపమును 
తెలిసికొనలేము. కాని వస్తురూపమును చూడకున్నను నామమును స ్మరింపగనే 
రూపము హృదయఫలకమున గోచరించును." 

(రా.మా. బా,కాం. టో, 20-2,3) 

కనుక స్వరూపచింతనము చేయకున్నను కేవలము నామజపముయొక్క 
ప్రభావముననే సాధకునకు సరియైన సమయమున భగవత్స్యరూప 
సాక్షాత్కారము సహజముగనే కలుగును. కాని ఇందులో దైవ సాక్షాత్కారము 
ఆలస్యముగ జరుగును. పరమాత్ముని మోహనరూపమును చింతించుచు 
జపము నభ్యసించుటవలన మిక్కిలి శీఘ్రముగ ప్రయోజనము కలుగును. 
నిరంతరము చింతన చేయుటవలన పరమాత్మస్మరణయందు భేదమేమియు 
ఉండదు. 

గీతయందు ఆ పరంధాముడిట్లు నుడివెను. 


ఈశ్వరసాక్షాత్మారమునకు నామజపమే అన్నింటికంటెను అత్యుత్తమైన సాధనము 67 





తస్మాత్‌ సర్వేషు కాలేషు మామనుస్మర యుధ్య చ। 

మయ్యర్పితమనోబుద్ది: మామేవైష్యస్యసంశయమ్‌ ॥ (గీత.8/7) 

"ఓ అర్జునా! నీవు సర్వదా నన్నే స్మరించుచుండుము. యుద్దమును 
(కర్తవ్యకర్మను) కూడ చేయుము. ఈవిధముగా నీ మనోబుద్దులను నాయందే 
నిల్పియున్నచో నిజముగా (నిస్సందేహముగా) నన్నే పొందెదవు.” 

భగవంతుని ఈ ఆదేశానుసారము లేచినను, కూర్చున్నను, తిను 
నప్పుడును, (త్రాగునప్పుడును, నిదురించునప్పుడును, మేల్కొనియుండు 
సమయమునను (సర్వకాల సర్యావస్థలయందును) (ప్రాపంచికమైన ఏ పనులను 
చేయుచుండునముడు కూడ నామజపమును చేయుచుండవలెను, 
మనస్సుచేత, బుద్దిచేత భగవంతుని స్వరూపమును చింతన చేయవలెను. 
నిశ్చయాత్మక బుద్ది కలిగియుండవలెను. ఒక్కక్షణము కూడ ఆ స్మృతి నుండి 
ఎడబాటు కలుగరాదు, 

'ఎ నామమును 'జపించుటవలన మిక్కిలి ప్రయోజనము కలుగగలదు?' 
అని ఎవరైనను ఆడుగవచ్చును. నామముతో కూడ పరమాత్ముని ఏ 
స్వరూపమును ధ్యానించవలయుననియు (ప్రశ్నించవచ్చును. దీనికి 
నమాధానముగ ఇటు బేవ్నవచ్చును: వరమాతం్మని నామములు 
అనేకములున్నవి. వాటియందు సాధకునకు మిక్కిలి ఇష్టమైనది, (శ్రద్ద కలిగిన 
పేరును స్వీకరించవలయును. అట్టి నామమును జసించుటవలన 
వెశేషప్రయోజనము. కలుగును, కనుక తన అభిరుచికి అనుగుణముగనే 
భగవంతుని నామమును జపించవలయును. ఆయన స్వరూపమును చెంతన 
చేయవలయును. నామజపమున కనుగుణమైన స్వరూప చింతనము 
చేయవలయు నన్న విషయమును ఇక్కడ గమనించవలయును. 
ఉదాహరణమునకు “ఓం నమో భగవతే వాసుదేవాయ”. ఈ మంత్రమును 
జసించువారు సర్వవ్యాపకుడగు వాసుదేవుని ధ్యానించవలయును. “ఓం నమో 
నారాయణాయ ఈ మంత్రమును జపించువారు చతుర్భుజుడగు 
శ్రీవిమ్ము భగవానుని ధ్యానము చేయవలయును. “ఓం. నమఃశివాయ" 
మంత్రమును జపించువారు త్రినేత్రభగవానుడైన శంకరుని ధ్యానించుట 


68 భక్తియోగ తత్త్వము 





సముచితము. కేవలము 'ఓం' కారమును జపించువారు సర్వవ్యాపకుడైన 
సచ్చిదానంద ఘన శుద్ద (బ్రహ్మను చింతన చేయవలయును. 
శ్రీరామనామమును ధ్యానించువారు దశరథనందనుడు, పరమాత్ముడగు 
రామచంద్రుని స్వరూప చింతన చేయుట ప్రయోజనకరమగును. 


హరే రామ హరే రామ రామ రామ హరే హరే 
హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే 

ఈ మంత్రమును జపించువారు శ్రీరామచంద్రుని, కృష్ణపరమాత్మను, 
విష్ణుభగవానుని లేక సర్వవ్యాపకుడైన బ్రహ్మము మొదలగు సకలరూపములను 
తన. అభిరుచికి, కోరికకు అనుగుణముగ ధ్యానము చేయవలయును. ఈ 
నామములన్నియు ఆన్నిరూపములకును వాచకములు కాగలవు. 

సాధకునకు గురువుగారిచేత ఉపదేశింపబడినవి (నామరూపములు) తనకు 
భక్తిప్రపత్తులు కలవి, విశ్వాసము అధికముగా కలవి, తన ఆత్మకు 
అనుకూలముగ తోచునవి అగు నామములను జపేంచవలయును, 
రూపములను ధ్యానింపవలయును. అట్టు చేయుటవలన ఆధిక ప్రయోజనము 
సమకూరగలదని ఉదాహరణములవలన మనము అర్ధము చేసికొనవలయును. 

నామజపముతో కూడ స్వరూపధ్యానము తప్పక జరుగవలయును, 
నిజమునకు నామముతో కూడ నామి (భగవంతుని) స్మరణ అనివార్యమగును. 
మనుష్యుడు ఉచ్చరించు నామములకు సంబంధించిన ఆయా వస్తువులు 
ఒకసారి సృృతిపథమునకు రావలయును. స ట్రతికనుగుణముగనే 
మంచిచెడులు కూడ పరిణమించుచుండును. కామవశుడగు మానవుడు ఏ 
స్త్రీ నైనను జ్ఞాపకము చేసికొనిన, ఆమె స్మృతిపథమున మెదలుటచేత అతని 
శరీరమునందు కామము ఉత్తేజితమగును. వీర్యపాతాది దుర్శటనలు గూడ 
వుటిల్లును. ఈ విధముగ విరరస, కరుణరస (ప్రధాన వృత్తులను 
స్మరించుటవలన దాని కనుకూలముగ మానవుని వృత్తులు, వాని భావములు 
రూపుదిద్దుకొనును. సత్తురుషులను స్మరించుటవలన మనస్సునందు 
ఉత్తమభావములు జాగృతమగును. దుష్టులను జ్ఞాపకము చేసికొనుటవలన 
చెడుభావములు ఆవిర్భవించును. లౌకిక విషయములను స్మరించుటవలన 








ఈశ్వరసాక్షాత్మారమునకు నామజపమే అన్నింటికంటెను అత్యుత్తమైన సాధనము 69 


ఇహలోక సంబంధమైన పరిణామమే కలుగును. అట్టి ఎడల పరమాత్ముని 
స్మరించుట వలన ఆ స్వామికి సంబంధించిన భావములు, గుణములు అంతః; 
కరణమునందు ఉదయించును. ఇచట ఎట్టి సందేహమునకును తావులేదు. 


కనుక సాధకుడు భగవంతునియందు. భక్తివివశుడు కావలయును. 
నిష్కామభావయుతుడు కావలెను. నిత్యము, నిరంతరము (రాత్రింబవళ్లు) 
కర్తవ్య కర్మలు చేయుచు కూడ ఏకాగ్రతతో భగవన్నామమును జపించుటకు 
విశేష ప్రయత్నము చేయవలయును. 

సత్సంగమువలననే నామజపమునందు శ్రద్ద కలుగును. 
నామమహిమ అపాఠరము, అది తెలిసీకూడ (ప్రజలు ఏకాగ్రతతో 
భగవన్నామమును జపించుటకు ఎందుకు ఉద్యుక్తులు కారు? అనునది ఒక 
ప్రశ్న. పరమాత్ముని దయను సంపూర్ణముగ పొందినవారే ఆ' పరంధామ 
నామమును జపించుటయందలి నిజమైన రహస్యమును తెలిసికొనగలరు 
అనునదియే దీనికి సమాధానము. 

ఆ పరమేశ్వరుని దయ అందరియందును సమానముగనే (ప్రసరించు 
చుండును. ఆ (ప్రభువుయొక్క అపారమైన దయను మనుష్యుడు 
గుర్తింపవలెను. అట్టు గుర్తించనిచో దానివలన ప్రయోజనమేమియు ఉండదు. 
ఎవరి ఇంటిలోనైనను ధనము పాతిపెట్టబడియున్నదని అనుకొందము. అతడు 
దానిని తెలిసికొననంతవరకును అతనికి దానితో లాభమేమియు ఉండదు. 
కాని దాని నెజీగిన వారెవరైనను ఒకవేళ దానికొటకు పరిశ్రమించినచో ఆ 
ధనమును పొందగలరు. వారికది లాభించును. ఈ విధముగనే పరమాత్ముని 
దయా(పభావమును ఎరిగిన పురుషుల సాంగత్యముచేత మానవుడు 
నిరంతరము (ప్రసరించుచుండెడి ఆ స్వామిదయను తెలిసికొనును. 
అట్టిజ్ఞానము కలుగుటచేత అతనికి భజనయొక్క పరమార్థము అవగతమగును. 
అప్పుడు అతడు ఆ స్వామిని భజించుటయందు (ప్రవృత్తుడగును, భజన 
నిత్యము నిరంతరము కొనసాగుచుండవలెను. దానివలన సకల సంచిత 
పాపములు సమూలముగ నశించును. పరమాత్మ(ప్రాప్రిరూపమగు సంపూర్ణ 
(ప్రయోజనము సమకూరును. 


70 భక్తియోగ తత్త్వము 





నామమునందు పాపమును నశింపజేయు స్వాభావిక కీ కలదు. 

పరమేశ్వరుడు తనను భజించువారి పాపములను నశింపజేయును. వారిని 
క్షమించును, అనినట్రైతే ఆ ప్రభువునందు పక్షపాత ధోరణియను దోషములేదా? 
అను ప్రశ్న ఉదయించును. అగ్నికి అది ప్రజ్వరిల్లుచున్నవైపు ప్రకాశమును 
కలిగించు శక్తీ ఉన్నదికదా! అట్టె భగవన్నామమునందు కూడ పాపములను 
నశింపజేయుశక్తి స్వాభావికముగనే ఉండును. 


సచూ౭ హం సర్వభూతేషు నమే మే ద్వేష్యో౭ స్తి న ప్రియః | 
యే భజంతి తు మాం భక్త్యా మయి తే తేషుచాప్యహమ్‌ I (గీత.9/29) 


"నేను సకల భూతముల (ప్రాణుల) యందును సమభావముతో వ్యాపించి 
యుందును. నాకు అప్రియుడు కాని, ప్రియమైనవాడు గాని ఎవ్వడును లేడు. 
కాని నన్ను భక్తితో భజించువారు. నా యందే యుందురు. నేనును వారియందు 
ప్రత్యక్షముగా ఉండును.” 

శీతలత్వముతో బాధపడు పురుషులలో ఎవరైనను అగ్ని సమీపమునకు 
వెళ్లి, దానిని సేవించినచో, అది వారి చలిబాధను పోగొట్టును. కాని అగ్నిదగ్గణకు 
వెళ్లనిచో వారి బాధ తొలగదు కదా! కనుక అగ్నిదేవుని యందు భేదభావము 
(పక్షపాతము) అను ధోరణియే లేదు. ఆయన అందరికిని తనవేడిని 
(ప్రసాదించును, వారి బాధలను తొలగించుటకు ఎల్లప్పుడు సంసిద్దుడై 
యుండును, ఆయన సమీపమునక్తే వెళ్లనిచో అగ్నీ ఏమి చేయగలడు? ఇట్లే 
భగవంతుని భజించువారి అంతఃకరణము పరిశుద్దమగును. పరమాత్ముడు 
వారి దుఃఖములను పూర్తిగా నశింపజేసి, వారికి భద్రత చేకూర్చును. కనుక 
భగవంతుని యందు భేదభావము (పక్షపాతము) అను దోషమేలేదు. 

నామమును జపించుటవలనను జ్ఞానము కలుగును 

(సందేహము) భగవన్నామమును జపించుటవలన పాపములు 
రూపుమాయును = అనుదానిని మనము అంగీకరించెదము. కాని దానివలన 
పరమపదము ఎట్టు ప్రాప్తించును? పరమపదప్రాప్తి కేవలము జ్ఞానముచేతనే 
కలుగును గదా! 


ఈశ్వరసాక్షాత్మారమునకు నామజపమే అన్నింటికంటెను అత్యుత్తమైన సాధనము 71 


(సమాధానము) ఇది సరియైనదే. పరపదము జ్ఞానము చేతనే ప్రాప్తించును. 
శ్రద్ద, (ప్రేమ, విశ్వాసములతో కూడిన నిష్కామభావముతో ఆ పరమాత్మను 
భజించవలయును. దానీ ప్రభావముచేత పరమే శ్వరుడతనికి దివ్యజ్ఞానమును 
(పసొడించును. దానివలన అతనికి ఆస్వామి న్వరూపము యొక్క 
తత్త్యజ్ఞానము కలుగును. అప్పుడు ఆ సాధకునకు తప్పక పరమపద ప్రాప్తి 
కలుగును. పరమాత్ముడిట్టు వచించెను, 

మచ్చిత్తా మద్దతప్రాణా బోధయంతః పరస్త్పరమ్‌ | 

కథయంతళ్చ్ళ నూం నిత్యం తుష్యంతి చ రమంతి చ ॥ 

తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకమ్‌ | 

దదామి బుద్దియోగం తం యేన మాముసయాంతి తే ॥ 

తేషామేనానుకంపార్థమ్‌ అహమజ్ఞానజం తమః | 

నాశయామ్యాత్మభావస్తో జ్ఞానదీపేన భాస్వుతా ॥ 
(గీత. 10/9, 10, 11) 

"నా భక్తులు తమ మనస్సులను నా యందే లగ్నమొనర్హురు. తమ 
ప్రాణములను, తమ కర్మల నన్నింటిని, తమ సర్యస్వమును నాకే 
అంకితమొనర్తురు. వారు పరస్పర చర్చలద్వారా నా మహత్యమును గూర్చి 
ఒకరికొకరు తెలుపుకొనుచు కథలు కథలుగా చెప్పుకొనుచు నిరంతరము 
నంతుమష్టులగుచుందురు,. మరియు వారు నతతము నా యందే 
రమంచుచుందురు. అట్టు నిరంతరము ధ్యానాదులద్వారా నా యందే 
లగ్గమనస్కులై భక్తిశ్రద్దలతో నన్నే భజించువారికి నేను బుద్దియోగమును 
అనగా తత్తృజ్ఞానరూపయోగమును (ప్రసాదించెదను. దానిద్వారా వారు నన్నే 
పొందుదురు. ఓ అర్జునా! వారి అంతఃకరణముల యందు స్టితుడనైయున్న 
నేను వారిని అనుగ్రహించుటకై తేజోమయమైన తత్త్యజ్ఞానరూపదీపమును 
(జ్యోతిని) వెలిగించి ఆజ్ఞానాంధకారమును పారద్రోలెదను. 

కనుక నిరంతరము భక్తిశ్రద్దలతో నామజపమును, స్వరూపధ్యానమును 
చేయుటవలన జ్ఞానోదయము తనంతట తానే కలుగును. అట్టి జ్ఞానముచేత 
సత్వరమే సాధకునకు. పరమపదము (ప్రాప్తించును. 


72 భక్తియోగ తత్త్వము 





నామజపమును ఉపేక్షింపరాదు 

నామజప మహత్తును అర్ధము చేసికొనలేని కారణమున కొందరు సోదరులు 
దానిని నిందించెదరు. “రామరామ” యనుట టాయ్‌ టాయ్‌ అనుట 
రెండును ఒకటే అంటూ ఉందురు. నామజపమను నెపముచేత సోమరులై 
తమ జీవితములను వ్యర్థము చేసికొనుచుందురని భావించెదరు. ఇట్లే అనేక 
విషయములు నామజపమును గుతించి వారు విరుద్ధముగా పల్కుచుందురు. 

శ్రద్దతో పరిశీలించకుండ జిజ్ఞాసతో పరీక్షించకుండ నామజపమును 
నిందించుట సరియైనది కాదు. అట్టు చేయుట అనుచితము. నామమును 
జపించువారి హృదయములయందు వారికి అశ్రద్దను కలిగించుటయే దీని 
పరిణామము. అట్టి చేష్టలు చేయరాదు. వారు ముఖ్యముగా కొంతకాలము 
నామజపమును చేసిచూచినచో దాని ప్రయోజనము వారికే తెలియగలదు. 
వ్యర్థముగా నిందించుటగాని, ఉపేక్షించుటగాని తగదు. దానివలన వారు 
పాపములనుండి రక్షింపబడలేరు 

నామజపమునందు ప్రమాదమును (ఏమజుపాటును) 
సోమరితనమును రానీయరాదు 

చాలామంది సోదరులు నామజపము మంచిదనియే భావించెదరు. 
కానివారు ఏమజుపాటుచేత, సోమరితనమువలన ఆ సర్వేశ్వరుని భజింపరు, 
ఇదివారు చేయుచున్న పెద్దపొరపాటు. దుర్లభము, క్షణభంగురము ఐన 
మానవశరీరమును పొందియు, నామజపమునందు అలసత్యమును 
జూపువారిని ఎమనవలయున? జీవితముయొక్కసదుపయోగము ధ్యానము 
చేయుట యందే గలదు. ఒకవేళ ఇప్పుడు ఏమజుపాటునకు లోనై 
అమూల్యమైన అవకాశమును పోగొట్టుకొనినచో తదుపరి పశ్చాత్తాపము తప్ప 
ఇంకేమి మిగులును? 

కూర్చొనునవుడు, నిలబడునవుడు, నిదురించునపుడు (సర్వకాల 
సర్వావస్థలయందును) కర్తవ్యకర్మలను చేసికొనుచు ఏమజుపాటును వదలి 
ఎల్లవేళల పరమాత్మను భజించు అభ్యాసమును తప్పక చేయుచుండ 
వలయును. 


ఈశ్వరసాక్షాత్మారమునకు నామజపమే అన్నింటికంటెను అత్యుత్తమైన సాధనము 73 


బాలుని మరపించుటకు తల్లి వాని ఎదుట పలురకములైన 
ఆటవస్తువులను పడవేయును. ఆహారపదార్థములను వాని చేతికిచ్చును. 
కొందరు పిల్లలు ఆ పదార్దముల రుచియందు మునిగినవారై తల్టిక్‌ ఆకు 
ఏడ్భుటను మూనివేయుదురు. తల్లికూడ వారిని వదలిపెట్టి తన పనులను 
తాను చేసికొనుచుండును. ఒక్కొక్క శిశువు ఏమిచ్చినను దానికి లోనుగాక 
తల్లికొజుకే మారాము చేయుచు “అమ్మా! అమ్మా!" అని ఏడ్చుచుండును. 
అప్పుడు తల్లికూడ తన పనులన్నిటిని వదలి ఆ పిల్లవానిని తన 
హృదయమునకు హత్తుకొని, వానిని ఊరడించవలసివచ్చును. “నిని కెన్ని 
వస్తువులను ఇచ్చి మరపింపజూచినను అది వీలుపడుట లేదు, నేను తపు 
వీని కింకేమియు అవసరములేదు" అని తల్లికి కూడ తెలియును. 
ఇట్లే పరమాత్ముడు కూడ భక్తుని కోరికమేరకు పలువిధములగు ఆశలను 
చూపి, అతనిని ప్రలోభపెట్టి మరపింపజూచును. ఇది అతనికి పరమాత్మ పెట్టు 
పరీక్ష. ఆ (ప్రలోభములకు లోనై ఆ పరంధాముని నిస్మరించెడివాడు. 
సరీక్షయందు సఫలుడు కాజాలడు. (ప్రాపంచిక విషయములను, పదార్థములను 
అన్నింటిని తుచ్చములని, క్షణికములని, నశ్శరములని చతలపోయవలెను. వాటిని 
కాలదన్ని భక్తిశ్రద్దలతో పరమాత్ముని యందు నిమగ్నుడు కావలయును. 
నిజమైన మనస్సుతో సచ్చిదానందన్వరూపిణియగు ఆ తల్లికొజుకు 
(భగవంతుని కొజకు) ఎడతెగకుండ రోదించవలయును. అట్టి భక్తునియొక్క 
అర్తిని విని తన సమస్తమును వదలి పరమాత్ముడు స్వయముగా భక్తుని 
దగ్గజకు పరుగెత్తుకొనివచ్చును. 
ను. సిరికిం జెప్పడు శంఖచక్రయుగముం జేదోయి సంధింప(డే 
పరివారంబును జీర డభ్రగపతిం బన్నింపణ డాకర్షికాం 
తరధమ్మిబ్లము( జక్క నొత్తండు వివాద ప్రోత్డెత। శ్రీకుచో 
పరిచేలాంచలమైన పీడండు. గజప్రాణావనోత్సాహియై. 
“పపంచమునందలి సకల విషయములను విషపూరితములైన లడ్డులనుగా 
పరిగణించవలెను. వాటినుండి మనస్సును మజలించి ఆ పరంధాముని 
పొవననామమును జసించుటలో నిరతుడు కావలెను. పరమాత్ముని 


74 భక్తియోగ తత్త్వము 





నామమును జపించువానికి దయాళువగు ఆ (ప్రభువు శివ్రుముగా 
భవబంధములనుండి ముక్తిని కలిగించును. 

పరమాత్ముడు తనను భజించువారి పాపములను మాత్రమె నశింప 
చేయును. వారికి మాత్రమే పరమపదమును (ప్రసాదించును అనినచో 
“భగవంతుడు దయాళువు, ఆ స్వామి అందజేకిని సమానముగా న్యాయము 
చేయును' అనుమాట ఎట్టు పొసగును? అప్పుడు ఆ (ప్రభువు దయాళుడని 
ఎందుకు చెప్పవలెను? 

ఇట్లు చెప్పుట యుక్తియుక్తముగా కన్సట్టదు. 1ప్రపంచమునందలి గొప్ప 
రాజులు, మహారాజులు తమను ఆశ్రయించినవారికి బాహ్యములైన ధనములు 
మొదలగు పదార్థముల నొసగి సంతోషపరచెదరు. కాని పరమేశ్వరుడట్లు 
చేయడు. ఎవరు ఏ భావముతో భజింతురో దానినే ఆ స్వామి వారికి 
అను(గ్రహించును. అది ఆయన విధానము. 

యే యథా మాం ప్రపద్యంతే తాంస్తథైన భజామ్యహమ్‌ | (గీత. 4/11) 

“పార్టా! భక్తుడు నన్ను సేవించినరీతికి అనుగుణముగ నేను వారిని 
అను[గ్రహింతును"”. 

ఆ పరమాత్మునకు చిన్న పెద్ద అను తారతమ్యమే లేదు. ఒకడు మిగుల 
అల్పుడైన వాడు అయినను సరియే తనను ఏ భావముతో (దేనిని కోరి) 
భజించునో ఎట్టు తన ఎడల వ్యవహరించునో అట్టి, ఆ పరమేశ్వరుడు దానిని 
అతనికి (ప్రసాదించును. ఎవడైనను ఆ స్వామి కొజుకు 'పరితపించుచు 
వ్యాకులుడైనచో ఆ స్వామియు అదేవిధముగా భక్తుని కలియుటకు 
ఆరాటపడును. ఇది ఆ (ప్రభువుయొక్క సాటిలేని దయాగుణమునకు 
నిదర్శనము. 

ఈ (ప్రపంచము అనిత్యము, క్షణభంగురము, నశ్ళరము. ఇందలి 
సమస్తభోగములును మిథ్య. ఏటన్నిటిని వదలిపెట్టి ఆ స్వామిని సెవింపవలెను. 
ఏలనన ఆ (ప్రభువు నర్వశక్తిమంతుడు, న్యాయమును చేయువాడు, 
పరిశుద్దుడు, పరమదయాళువు, ఆత్యంత ప్రీతిపాత్రుడు, అతడు సర్వేశ్వరుడు. 


ఈశ్వరసాక్షాత్మారమునకు నామజపమే అన్నింటికంటెను అత్యుత్తమైన సాధనము 75 


ఆ సర్వేశ్వరుని పవిత్రనామమును నిష్కామముగా భక్తిప్రపత్తులతో తదేక 
ధ్యానముతో (స్వరూపధ్యానముతో) ఎప్పుడు ఎల్లవేళల జపించుచుండవలెను. 

(ప్రపంచమునందలి సకలదుఃఖములనుండి ముక్తుడై ఈశ్వర 
సాక్షాత్కారము కొజుకు చేయు నామజపమే అన్నిటికంటెను శక్తిమంతమైనది, 
ఇది యుక్తియుక్తమైన సాధనము. 


5, సత్సంగము - భగవద్భక్తుల లక్షణములు - 
వాటియొక్క మహిమ, ప్రభావము (ఉదాహరణములు) 


“సత్‌' అనునదే భగవంతుడు. ఆ స్యామిఎడల గల (శ్రద్దాభక్తులు, ఆయనను 
కలియుటకొాజకు పడు తపనయు సత్సంగమునకు ముఖ్యములు, 
వాస్తవికముగా అట్టిదియే ప్రథమశ్రేణికి చెందిన సత్సంగము. ఆ పరమాత్మను 
పొందిన భక్తుల లేక జీవన్ముక్తులైన జ్ఞానుల మహాత్ముల సాంగత్యము 
ద్వితీయశ్రేణికి చెందినది. భగవంతునియందు భక్తిశ్రద్ధలుగల ఉన్నత శ్రేణికి 
చెందిన సాధకుల సాంగత్యము, మూడవ తరగతికి చెందిన సత్సంగము, 
సచ్చా'స్తముల పరిశీలనము నాల్గవశ్రేణికి చెందినది. 

'సత్‌ స్వరూపమే భగవంతుడు. ఆయన ఎడల భక్తి ప్రపత్తులు 
కలిగియుండుట, ఆ దేవదేవుని కలిసికొనుటయే, సకలసాధనల యొక్క 
ఫలితము. భగవంతుని పొందినవారిని, ఆ (ప్రభువునందు భక్తి శ్రద్దలుకల 
మహాత్ములను కలిసికొనుటయు, వారి సాంగత్యము కూడ భగవంతుని 
కృపవలననే లభించును. తనమీద పరంధాముని ఎనలేని కృపకలదని 
విశ్శసించువారు పరమాత్మునిదయకు అర్హ అగుదురు. అప్పుడు వారు ఆ 
స్వామి కృపవలన సర్వేశ్వర తత్త్వమును తెలిసికొని పరమశాంతిని పొందగలరు. 

(గీత, 5/29) 

భగవంతునియందు, ఆయన భక్తులయందు (శ్రద్ద, విశ్వాసములు, (ప్రేమ 

కలిగిఉండవలయును. అంతఃకరణమునందు పూర్వజన్మసంచితములైన (శ్రద్ద, 

భక్తి (ప్రపత్తులనెడి ఉత్తమ సంస్కారములు సంస్థితమై యుండువారు కూడ 
పరమాత్మునికృపకు పాత్రులగుదురు. 

రామచరితమానసమున సుందరకాండమునందు భక్తుడగు విభీషణుడు 
ఆంజనేయునితో ఇట్లు పలికెను. 

“ఆంజనేయా! ఆ (ప్రభువుయొక్క కృపమాత్రము నా ఎడ గలదని నాకు 
గట్టి నమ్మకము ఏర్పడినది. ఏలనన శ్రీహరి కరుణలేనిదే సాధుసమాగమము 
జరుగదు గదా!. (రామా సుందర, దో. 6-2) 


సత్సంగము -భగవద్భక్తుల లక్షణములు -వాటియొక్క మహిమ, (ప్రభావము 77 
నంత ననన ప కాక కహ 


శ్రీశంకరభగవానుడు పార్వతీదేవితో ఇట్టు పలికెను. 

“ఓ గిరిజా! సజ్జన సమాగమమునుమించిన లాభమేయు లేదు. కాని హరి 
కృపావిశేషమువలననే ఇది లభ్యము. వేదపురాణములును ఇట్లే చెప్పుచున్నవి”. 

(రామా, ఉ.కాం. దోశ25ఖ) 

పూర్వజన్మమునందలి ఉత్తమ సంస్కారములయొక్క (ప్రభావముచేత 

కూడ భక్తులను కలిసికొనుట జరుగును. తులసీ రామాయణమునందలి 

ఉత్తరకాండమునందు స్వయముగా శ్రీరామచం(ద్రప్రభువు (ప్రజలకు 
ఉపదేశము నొసగుచు ఇట్లు పలికెను, 

"భక్తి స్వతంత్రసాధనము, అన్నిసుఖములకును అది నిధానము, కాని 
సజ్జన సాంగత్యములేనిదే ప్రాణులకు ఇది లభింపదు. పుణ్యసమూహము 
లేకుండ సజ్జన సాంగత్యము (ధ్రాప్తించదు. సత్సాంగత్యమే జననమరణ. 
చక్రమునుండి ప్రాణికోటికి ముక్తిని కలిగించును". 

(రామా, ఉకార. దో. 44-3) 
భగవంతుని పొందిన పురుషుల లక్షణములను గూర్చి శ్రీకృష్ణపరమాత్మ 
స్వయముగా చెప్పుచు వారిని తనకు (ప్రీయభక్తులనుగా వర్తించెను. 


అద్వేష్టా సర్వభూతానాం మైత్రః కరుణ వ్‌ చ 1 


నిర్మమో నిరహంకారః  సమదుఃఖసుఖః క్షమీ ॥ 
సంతుష్టస్పతతం యోగీ యతాత్మా దృథనిశ్చయ: | 


మయ్యర్పితమనోబుద్ది: యో మద్చక్తస్ప మే ప్రియః ॥ 
(గీత. 12/13, 14) 
“ఏ ప్రాణియందును. ద్వేషభావము లేనివాడును, పైగా సర్వప్రాణుల 
యందును అవ్యాజమైనరైైమ, కరుణకలవాడును, మమతాహంకారములు 
లేనివాడును, సుఖము 'ప్రాప్తించినను, దుఃఖము(ప్రాష్వంబనను, 
సమభావమును కలిగియురడు వాడును, క్షమాగుణము కలవాడును 
(అపరాధికినిఅభయమును ఇచ్చువాడును) సర్వకాల సర్యావస్థలయందును 
సంతుష్టుడై యుండు యోగియు, శరీరేంద్రియ మనస్సులను 


78 భక్తియోగ తత్త్వము 





వశమునందుంచుకొనిన వాడును, నాయందు దృఢమైన నిశ్చయము 
గలవాడును, అయి నాయందే మనోబుద్దులను అర్పణ చేసిన నా భక్తుడు 
నాకు [పియుడు”. 

భగవంతునిపొందిన భక్తులకును లేక జీవన్ముక్తులకును గుణాతీత 
పురుషులకును సమస్తవ్రాణులయం౦ందు సకల పదార్దముల యందు 
సమభావమేయుండును. (గీత. 14/24, 25). అట్టివారికి సర్వ(ప్రాణులతోడను 
స్వార్థపరమైన సంబంధము ఏవిధముగను, ఏమాత్రముగను ఉండదు (గీత. 
3/18). శరీరమునందును, నివాసస్థానములందును మమతాసక్తులు 
లేకుండును. అభిమానస్పర్శలేనివాడును నాకు ప్రియమైన భక్తుడు (గీత. 
12/19) సర్వప్రాణులయందును అతడు అవ్యాజమైన(ప్రేమ, కరుణ 
కలిగియుండును. (గీత. 12/13). అన్నిటియందును అతనికి సమభావ 
ముండును. పరమాత్మను పొందిన అట్టి పురుషులయందలి సమభావమును 
వర్షించుచు కృష్ణపరమాత్మ ఇట్లు పలికెను. 


విద్యావినయసంపన్న బ్రాహ్మణే గవి హస్తిని | 
శుని చైవ శ్వపాకే చ పండితాః సమదర్శినః ॥ (గీత. 5/18) 
“జ్ఞానులు విద్యావినయసంపన్నుడైన (బ్రాహ్మణునియందును, గోవు, 
ఏనుగు, కుక్క మొదలగువానియందును, చండాలునియందును సమదృష్టి 
కలిగియుందురు", 
పరమాత్ముడు జ్ఞానిని సమదర్శియని చెప్పెను, శాస్రములయందు 
చెప్పుబడిన, న్యాయముతో కూడిన వ్యవహార భేదముండినప్పుటికి కూడా 
అన్నిటయందును సమభావము ఉండును” - అను భావమును ఆ స్వామి 
వ్యక్తము చేసెను. అందరియెడల సమభావముతో వ్యవహరించుట ఎవ్వరికిని 
సంభవముకాదు. వివాహములు, (శ్రాద్దాదికర్మలు (బ్రాహ్మణులచేతనే 
చేయింపబడును గాని, చండాలురచేత కాదు కదా! ఆవుపాలు త్రాగెదరుకాని, 
కుక్కపాలు త్రాగరు కదా! ఏనుగు వాహనము అగునుగాని, గోవు వాహనము 
కాదు కదా! ఆకులు, గడ్డి, ఎనుగులకును, ఆవులకును ఆహారమగునుగాని 
కుక్కలకును, మనుష్యులకును కాదు గదా! అందువలన అందరి హితమును 


సత్సంగము -భగవద్భక్తుల లక్షణములు-వాటియొక్క మహిమ, ప్రభావము 79 


దృష్టిలో ఉంచుకొనియే వీలైనంతవరకు గౌరవమర్యాదలతో వ్యవహరించుటయే 
సమభావము. ఒకే పదార్హముతో సమస్తమును సమానముగ సేవించుట 
జరుగదు కదా! ఆయా విషయములకు. అనుగుణముగ వాటియందు 
భేదముండినప్పటికి కూడ తన శరీరమునకు వలెనే (శరీరము నెట్టు 
చూచుకొందురో అట్టు) ఆత్మీయతలు అందరియందును సమానముగ 
నుండవలెను. తన శరీరమునందు (పేమ ఆత్మభావములు ఉండును. కొని 
తన అవయవములతో న్యవహరించునపుడు ఆవి వాటి వాటి పనులను 
చేసికొనుచుండును. ఆ పనులలో కూడ తరతమ భేదములుండును. వాటి 
వ్యవహారములు వేరువేరుగ. నుండును, శిరస్సుతో బ్రాహ్మాణులకువ 
చేతులతో క్షత్రియులకువలె, ఊరువులతో వైశ్యులకువలె, పాదములతో 
శూద్రులకువలె, గుద ఉపస్థలతో అస్సుళ్యులనలె వ్యవహరించుట జరుగును, 
అదేవిధముగా తన ఆత ఇకు సమానముగ అందరిని ఖావించుచు, 
అందరియందును తగినట్టుగా వ్యవహరింపవలయును. గీతయందు క 
భగవానుడిట్లు పలికెను, 

అత్మౌపమ్యేన సర్వత్ర సమం పశ్యతి యో౭_ర్జున | 

సుఖం వొయది వా దుఃఖం స యోగీ పరమో మతః ॥ (గీత, 6/32 

“ఓ అర్జునా! సర్వప్రాణులను. తనవలె (తనతో సమానముగా 
చూచువాడును, సుఖభమునుగావి, దూఖమునుగాం సమముగా 
(సమానముగ) చూచువాడును (ఇతరుల సుఖ దుఃఖములను తన 
సుఖదుఃఖములుగా భావించువాడును) అయిన యోగి పరమ శ్రేష్పుడు”. 

రామచరితమానసమునందు భరతుని దృష్టిలో ఉంచుకొని సత్పురుషుల 
లక్షణములను తెలుపుచు దే దేవుడగు: ఆ రామచంద్రుడు ఇట్లు పలికెను. 

“సజ్జనులు a ఏరుగారు. వారు స సచ్చిలురు , సద్దుకా 

ఇ ను తమ చుఖములుగను ఇతరుల 

సుఖములను తదు సుఖములుగను ఖభానించెదరు. వారు అన్నిటియందును, 
ములఅయేెందును సమబావమును కొలిగ్‌ 


ర్‌ 
ఖ్‌ 
[౯ 
గ్‌ 
ర్‌ 
య 
చ్‌ 
లః 
ట్ర 
/ 


80 భక్తియోగ తత్త్వము 


అభిమానరహితులు, విరాగులు, వారిలో లోభము, (క్రోధము, హర్షము, భయము 
లేశమాత్రమును కూడ ఉండవు. వారి హృదయములు కోమలములు. 
దీనులయెడ దుఃఖితులపైనను దయజూపుదురు. మనోవాక్కర్మలచే నాపై 
నిష్కపట భక్తిని కలిగియుందురు. వారు స్వయముగ అభిమానరహితులై 
ఇతరులను గౌరవించెదరు. భరతా! ఇట్టి సజ్జనులు నాకు (ప్రాణతుల్యులు. 
వారికి ఎట్టి కోరికలును ఉండవు. వారు నా నామస్మరణమునందే నిరతులు. 
సజ్జనులు శాంతి, వైరాగ్యము, వినయము, ప్రసన్నత కలిగియుందురు. వారిలో 
మృదుస్వభావము, సరళత, అందరిఎడ మి(త్రభావము, (బ్రాహ్మణభిక్తి 
ఉండును.ఇదియే ధర్మమునకు మూలము. సోదరా! ఈ లక్షణములు 
గలవారిన నజ్జనులునుగా భావింవుము. వారు శమదమ నియమ 
నీతిమార్గములనుండి ఎన్నడును వైదొలగరు. వారెప్తుడును పరుష 
వచనములను పలుకరు". (రామా. ఉ.కాం. దో. 37-1,2,3,4) 


'నిందాస్తుతులను సమానముగ భావించువారు, నా పాదపద్మములయందు 
అనన్యప్రమ కలిగియుండువారు సజ్జనులు. వారు నాకు ప్రాణసములు, 
గుణధాములు, ఆనందస్వరూపులు”. (రామా. ఉ.కాం.38) 

ఈ లక్షణములు చాలవజణకు అంత:కరణమునకు సంబంధించినవి కనుక 
స్వయముగా తెలిసికొనదగినవి. కనుక భక్తులు వాటిని స్వయముగనే 
ఎరుగుదురు. వాటియందలి ఆచరణములు ఎక్కువగా ఇతరులకు అనుసరించ 
దగినవిగా ఉండును. వాటినిచూచి ఇతరులు వాటి స్టతిన కొంత ఉఊహించగలరు. 
నిజమునకు పరమేశ్వరుని మరియు మహాత్ములయొక్క కృపను పొందినవారే 
వాటిని తెలుసుకొనగలరు. సత్పురుషుల సాంగత్యము వలనను వారిని 
దర్శించుటవలనను వారితో భాషించుటచేతను వార్తాలావములు 
సలుపుటవలనను పరమేశ్వఠ(ప్రాప్తిని పొందిన పురుషుల లక్షణములు 
మనయందు ఉదయించును. అట్టివారే భగవంతుని పొందిన సత్పురుషులు, 
ఇట్లు భాఎంచి ఆ సత్సురుషులనుండి మనము (ప్రయోజనమును పొందవలెను. 
భక్తిశ్రద్దలతో సత్పురుషుల సాంగత్యము చేసినవారు ధన్యులు. అట్టి వారి 
ఆజ్ఞలను పాలించువారే విశేషలాభమును పొందగలరు. గీతయందు ఆ 
పరంధాముడు ఇట్లు నుడివెను. 


సత్సంగము -భగవదృక్తుల లక్షణములు -వాటియొక్క మహిమ, ప్రభావము 81 
wn పు కు త ను. పప 


అన్నే త్యేవమజానంత: శ్రుత్వావ్యేభ్య ఉపాసతే | 

చే£.పి చాతితరంత్యేవ మృత్యుం శ్రుతిపరాయణాః I (fe, 13/25) 

“కాని ఈ సాధనమార్గములను గూర్చి ఎలుగనిమందబుద్దులు 
తత్త్యజ్ఞానముగల ఇతరులనుండి విని, తదనుసారముగ ఉపాసనలు 
చేయుదురు. ఆ (శవణపరాయణులును మృత్యురూపసంసార 
సాగరమునుండి నిస్సందేహముగా బయటపడుదురు"'. 

అట్టి సత్పురుషుల సాంగత్యముయొక్క మహిమను, ప్రభావమును 
వర్షించుచూ శ్రీగోస్వామి తులసీదాసు ఇట్లు పలికెను. 

“భూచరములు, జలచరములు, ఖేచరములు మొదలగు చరాచర 
ప్రాణులన్నియును సత్సంగ |ప్రభావమువలననే ఐశ్చర్యములను బుద్ది, కీర్తి 
సద్గతులను పొందినవి. ఈ ఐశ్యర్యాదులను పొందుటకు సత్సాంగత్యము 
తప్ప మరి ఏ మార్గము లోకమునగానీ, వేదములలో గాని ప్రస్తావింపబడలేదు. 
సత్సాంగత్యము లేనిదే వివేకము అబ్బదు. శ్రీరాముని దయవలననే 
సత్సాంగత్యము లభించును. ఆనంద ్రాప్తీకిని, శ్రేయోలాభములకును 
సత్సాంగత్యమే మూలము. సాధనములన్నియు పుష్పములు, సత్సంగ(ప్రాప్తియే 
ఫలము, ఇనుము పరుసనేదిని తాకినచో బంగారమగునట్టు దుష్టులు కూడ 
సత్సంగతివలన సత్సురుషులుగా అగుదురు". (రామా. బాకాం. దో. 2/2-5) 

ఇచేవిషయమున శ్రీమహాదేవుడు గరుడునితో ఇట్లు పలికెను. 

“సత్సాంగత్యము లేకుండ హరికథాశ్రవణము ప్రొప్తింపదు. హరికథలను 
విననిజే మోహము దూరము కాదు. మోహరహితుడు కానివానికి 
శ్రీరామచంద్రుని చరణములపై గాడమైన భక్తి కుదురుకొనదు". 

(రామా. ఉ.కొం. దో. 61 
శ్రీ కాక భుశుండి కూడా గరుడునితో ఇట్టు పలికెను, 

“అనన్యమైన హరిభక్తియే అన్నిసాధనముల ఫలము. సత్పురుషుల 
సహకారము లేనిదే ఎవ్వరును దానిని పొందలేరు. గరుడుడా! ఇట్టు యోచనచేసి 
సత్సాంగత్యము చేయు వారికే శ్రీరామభక్తి సులభముగా లభించును". 

(రామా ఉకాం. 119/910) 


82 భక్తీయోగ తత్త్వము 


పరమాత్ముడు లోకకళ్యాణము కొజకే కొందటిని (ప్రపంచమునకు 
పంపును. అట్టి పరమ అధికారముగల పురుషుని విషయమున ఇక 
చెప్పవలసినదేమున్నది? వారిని దర్శించుట, వారితో మాట్లాడుట, వారిని 
స్పృశించుట, వారిని గురించి ఆలోచించుట, వారితో వార్తాలాపములు 
చేయుటవలన మిగుల ఉత్తమమగు (ప్రయోజనము కలుగును. కాముకుడైన 
పురుషుడు తాను వలచిన కాంతను దర్శించుట, ఆమెతో మాట్లాడుట, ఆమెను 
స్పృశంచుట, ఆమెనుగూర్భి ఆలోచించుట వలన ఆతనిలో కామ(పవత్తి 
మేల్కొనును. అటులనే భగవంతునియందు భక్తి శద్దలుగల సత్పురుషుల 
దర్శనము వలన, వారితో భాషించుట, వారిని స్పృశించుట, వారిని గూర్చి 
ఆలోచించుటవలన మనలో పరమాత్ముని గుతీంచిన భక్తిప్రపత్తులు, ప్రేమయు 
తప్పక జాగృతములు అగును. పరుసవేదిని తాకుటచే లోహము బంగార 
మగును, కాని మహాత్ముల సాంగత్యమువలన అంతకుమించిన మహిమ 
చేకూరగలదని విజ్ఞులు చెప్పుదురు. 

ఒకానొక కవి ఇట్లు చెప్పెను : “పరుసవేదిని స్పృశించుటచే లోహము 
స్వర్లమగును. అట్టు కాకపోయినచో అది నిజమైన పరుసవేది కాదనియు ఆ 
లోహము వాస్తవమైనది కాదనియు తెలియనగును. వాటిలో ఏడియో 
లోపముండునని ఊహించెదము. ఇట్టే మహాపురుషుల సాంగత్యమున 
సాధకుడు తప్పక మహాపురుషుడు కాగలడు. ఒకవేళ అట్లు జరగనిచో ఆ 
మహాపురుషుడు నిజమైన మహాపురుషుడు కాడని లేక సాధకునియందు 
(శద్దాభక్తులు, నమ్మకము లోపించినవని అనుకొనవలెను. 

భగవంతుని గురించి తెలుపుటకు అర్హత కలిగిన మహానుభాఫపులదుష్టి 
పడినచోట, వారిని స్మరించిన, వారిని తాకిన వ్యక్తుల మరియు పదార్థముల 
యందు భగవంతుని (పేమపరమాణువులు (ప్రవహీంపసాగును, జిజ్ఞాసువు 
లెవరైనను మరణించుటకు ముందు సత్పురుషులచటకు చేరినచో ఆ 
పరమాత్ముని కథలను చెప్పి, కీర్తనలను వినిపించి, వారి ఆత్మకు శాంతిని 
చేకూర్చెదరు. శ్రీనారదపురాణమునందు దీనిని మిక్కిలి చక్కగా వివరించిరి. 


సత్సంగము -భగవద్భక్తుల లక్షణములు-వాటియొక్క మహిమ, ప్రభావము 83 


మసహాపాతకయుక్తా వాయుక్తానా చోపపొతై: | 
పరం పదం ప్రయాంత్యేన మహద్చిరవలోకితా: ॥ 
కలేవరం వాతద్భస్మ తద్దూనుం వాపి సత్తమ | 
యది పశ్యతి పుణ్యాత్మాస . ప్రయాతిపరాంగతిమ్‌ I 
(నారప్పు. పూర్వ, 7/74-75) 
"మహాపాతకులతోగాని,  ఉపపాతకులతోగాని కూడియున్నను, 
మహాత్ములైన సత్పురుషుల దృష్టికి నోచుకొన్నచో, వారును పరమపదమును 
పొందుదురు. 
పవిత్రాత్ములగు మహాపురుషులు ఎవరి మృతదేహమునుగాని, చితినుండీ 
వచ్చు పొగనుగాని, భస్మమునుగాని చూచినచో ఆ మరణించిన పురుషుడు 
కూడ సరమగతిని పొందును”. 
మహాపురుషులయొక్క సత్సంగమహిమ శాస్త్రముల యందు విశేషముగా 
వర్ణింపబడినది. శ్రీమద్భాగవతము నందు ఇట్లు చెప్పబడినది. 
తులయామ లవేనాపి న స్వర్గం నాజ౭_పునర్భవమ్‌ | 
భగవత్సంగిసంగస్య మర్యానాం కెముతాశిషు ॥ 
(శ్రీమద్భా. 1/18/13) 
"భగవద్భక్తుల సాంగత్యము స్వల్పమాత్రమైనను దానితో స్వర్లముగాని, 
మోక్షముగాని సాటిరావు. ఇక మానవుల తుచ్చభోగముల' విషయమై 
చెప్పువలసినదేమి?'' 
శ్రీరామచరితమానసమందు కూడ లంకినియను రాక్షసీ హనుమంతునితో 
ఇట్ట మాటలనే పలికెను. 
నాయనా! స్వర్గమోక్షముల నలన లభించు సుఖముల నన్నింటిని త్రాసులో 
ఒక (ప్రక్కన ఉంచినను అవి యన్నియును ఒక క్షణమాత్రమున లభించిన 
సాధుజనసాంగత్య సు సుఖముతో సమానముగావు"' 


84 భక్తియోగ తత్త్వము 


స క 

అట్టి మహాపురుషులకృపను భగవంతుని పొందుటకు (ప్రధాన సాధనముగా 
తెలుపుచూ నారదమహర్షి ఇట్లు తెలిపెను. 

“ముఖ్యతస్తు మహత్కృపయైవ భగవత్కపాలేశాద్వా.” (నా.భ.సూ.38) 

“పరమాత్మునియందలి భక్తి ముఖ్యముగా మహాపురుషుల కృపచేతనే 
కలుగును. భగవంతునిదయ కొంచెముగా (ప్రసరించినను (ప్రాప్తించును. 

నారదమహర్షి మరియు ఇట్లు పలికెను. 

మహత్పంగస్తు దుర్లభో అగమ్యో అమోఘశ్చ 

“ఆ మహాపురుషుల సాంగత్యము అమోఘమైనది. అది సాధారణముగా 
ప్రాప్తించుట దుర్లభము, అగమ్యము". 

“లఅభ్యతేఇ_పి తత్య్భపయైవ”. (నా.భ.సూ.40) 

అది భగవంతుని కృపవలననే లభించును, 

దుర్లభో మానుషో దేహో దేహినాం క్షణభంగురః; | 

తత్రాపి దుర్లభం మన్యే వైకుంఠ ప్రియదర్భ్శనమ్‌ ॥ (12/2/29) 

“ప్రాణులకు మానవశరీరము లభించుట మిగుల దుర్లభము. ఒకవేళ 
ప్రాప్తించినను అది క్షణభంగురము; అనిళ్చితము. అట్టి ఈ జన్మకు 
పరమాత్ముని ప్రియభక్తుల దర్శనము. ఇంకనూ దుర్లభము". 

అట్టి మహాపురుషులు అభించినచో వారికి మనము సాష్టాంగ ప్రణామము 
చేయవలయును. భక్తిశ్రద్దలతో వారిని జిజ్ఞాసతో ప్రార్ధించి పరమాత్మ 
తత్త్యమును తెలిసికొనవలెను. వారి ఆదేశములను పాటించవలెను, వారికి 
సేవ చేయవలయును. వారి ఆజ్ఞలను పాలించుటయే వారికి చేయు నిజమైన 
సేవ. ఆ మహానుభావుల సంకేతములను. సిద్దాంతములను (గ్రహించ 
వలయును. మన ప్రవర్తన వారి మనస్సులను అనుసరించి ఉండవలయును. 
మన మనస్సును, ఇంద్రియములనెడి కళ్లెములను వారికి అప్పగించి, వారిచేతి 
కీలుబొమ్మగా తయారగుట మిక్కిలి శ్రేష్టమైనది. ఈ విధముగా నడచుకొను 
శ్రద్దాళువులగు భక్తులయొక్క హృదయములందు ఆ మహనీయుల సత్సంగ 
ప్రభావమున సద్గుణములు, సదాచారములు ('ప్రాదుర్భవించును. 


సత్సంగము-భగవద్భక్తుల లక్షణములు -వాటియొక్క మహిమ, ప్రభావము 85 


దుర్గుణములు, దురాచారములు నశించును. అంతియేగాక భగవంతుని 
యందు భక్తియు, ఆయన తత్త్వమును గుటించిన జ్ఞానము భగవ(త్రాప్తియు 
సహజముగనే సిద్దించును. 

శాస్త్రములయందు సత్సంగ (ప్రభావమును గుజించిన ఆనేక - 
ఉదాహరణములు లభించును. వాటిమీద మనము ధ్యానముంచవలెను. 
సుతీక్టుడు, శబరియు భగవంతునియందలి భక్తితత్పరతతో శ్రీరామచంద్ర 
ప్రభువును కలిసికొనుటకు పడిన తపనలు సత్సంగమునకు శైస్టమైన 
ఉదాహరణములు. తులసీదాసగోస్వామి రచించిన రామచరితమానసమందలి 
ఆరణ్యకాండమునందు ఈ కథలు మనకు దర్శనమిచ్చును. పరమాత శపాప్తి 
కలిగిన భక్తుల సాంగత్యముచెత భగవంతుని తత్త్యజ్ఞానము ఆయనను 
పొందుటకు అనువగు అనేక ఉదాహరణములు లభ్యమగును. నారదమహర్షి 
సాంగత్యమునను, ఉపదేశముల వలనను (ధ్రువునకు ఆ దేవదేవుని దర్శనము 
కలిగెను. ఆయన కోరికలు కూడ సిద్దించెను. (శ్రీమద్భాగవతము, నాలుగవ 
స్కంధము, 8,9 అధ్యాయములు). శ్రీకాకభుశుండి సాంగత్యముచేత గరుడుని 
మోహము నశించుటయేకాక పరమాత్మయందు ఆయనకు అనన్యమైన భక్తి 
కలిగెను, (శ్రీరామచరిత మానసము, ఉత్తరకాండము). శ్రీగౌరాంగ 
మహాప్రభువు సాంగత్యమువలన, ఉపదేశములవలన  శ్రీవాసుడు, 
రఘునాథభట్టు, హరిదాసు మొదలగువారు ఉద్దరింపబడిరి, 

ఈ విధముగానే జీవన్ముక్తులై తత్తజ్ఞానమునెణిగిన మహాపురుషుల 
సాంగత్యముచేత కూడ పరమాత్ముని గురించిన జ్ఞానము, ఆ పరంధాముని 
పొందినవారి ఉదాహరణములు కూడ మనకు కనిపించును. మహాత్ముడగు 
హారిద్రుముత గౌతముని ఆజ్ఞను వాలించుటవలన జాబాలపుత్రుడైన 
సత్యకామునకు (బ్రహ్మజ్ఞానము కలిగెను. సత్యకాముని సేవించుటవలన, 
ఆయన సాంగత్య;.ఎవలన ఉపకోసలుడు (బ్రహ్మజ్ఞానమును పొందెను. (ఛా.ఉ, 
చేప అధ్యాయము, 4వ ఖండము నుండీ 17 వరకు). ముహోరాజగు 
అశ్వపతియొకు. సాంగత్యమునను, ఆయన ఉపదేశమువలనను మహాత్ముడైన 
ఉద్దాలకునకు జ్ఞానప్రాప్తే కలిగెను. ఉద్దాలక మహర్షి తన వెంట నెడుకొని 


86 భక్తియోగ తత్త్వము 





వచ్చిన ప్రాచీనశాలునకును, సత్యయజ్ఞనకును, ఇం(ద్రద్యుమ్నునకును, 
జననునకును, బుండిలునకును ఈ ఐదుగురు బుషులకును బ్రహ్మజ్ఞానము 
ప్రాప్తించెను. (ఛాందోగ్య ఉపనిషత్తు, 5వ అధ్యాయము, 11వ ఖండము) 
అరుణవుత్రుడగు ఉద్దాలకుని సాంగత్యముచేత శ్యేతకేతువునకు 
(బ్రహ్మజ్ఞానము అబ్బెను. (ఛాందోగ్య ఉపనిషత్తు, 6వ అధ్యాయము, 9వ 
ఖండమునుండి 16 వరకు) శ్రీసనత్కుమారుని సాంగత్యముచేతను, 
ఉపదేశముల వలనను నారదునియొక్క 'ఆజ్ఞానమనెడి అంధకారము 
తొలగిపోయెను, ఆయనకు (బ్రహ్మజ్ఞానము (ప్రాప్తించెను (ఛా.ఉ. 7వ 
అధ్యాయము). యాజ్ఞవల్క్య మహాముని ఉపదేశములవలన మై(త్రేయికి 
(బ్రహ్మజ్ఞానము అభించెను. (బృహదారణ్యకము, 4వ అధ్యాయము, (బ్రా.5) 
యమధర్మరాజు సాంగత్యమువలనను, ఉపదేశముచేతను నచికేతుడు 
ఆత్మతత్త్యము నెటీగెను, (బ్రహ్మజ్ఞానమును పొందెను (కఠోపనిషత్తు, 1,2 
అధ్యాయములు) మహాత్ముడగు జడభరతునియొక్క సాంగత్యమునను, 
ఉపదేశముచేతను రహూగణుడను మహారాజు పరమాత్మ జ్ఞానమును పొందెను. 
(శ్రీమద్భాగవతము, 5వ స్కంధము, 10వ ఆధ్యాయమునుండి 13 వరకు) 
ఇదేవిధముగా సత్సంగము వలన భగవంతుని ఎడ కలుగు భక్తిప్రపత్తులును, 
ఆ స్వామియొక్క తత్వజ్ఞానమును, ఆ (ప్రభువును పొందిన భోక్తుల 
ఉదాహరణములును ఎన్బియో (శుతులయందును, ఇతిహాస పురాణముల 
యందును కొల్లలుగా లభించును. శాస్త్రములను పరిశీలించి మనము 
సత్సాంగత్యముయొక్క (ప్రభావము నేజుగవలఅయును. సత్పురుషుల 
సాంగత్యమువలన కలుగు ప్రయోజనములను పొందవలయును. 'మానవుడు 
తాను చేయు సాంగత్యమునుబట్టి ఆతడు, ఉత్తముడు ఆగుటయో, అధముడు 
అగుటయో జరుగుచుండును' అను లోకోక్తి సుప్రసిద్దము కదా! మానవుడు 
యోగుల సాంగత్యమువలన యోగియగును. భోగపురుషుల సాంగత్యమువలన 
భోగియగును. రోగుల సాంగత్యమువలన రోగియగును. ఈ విషయము 
తెలిసికొని మనము, ఈ (ప్రాపంచిక ఏషయములయందు ఆసక్తిగల 
మనుష్యులయొక్క సాంగత్యము చేయరాదు. మహాత్ముల మహాపురుషుల 
సాంగత్యమే చేయవలెను. సత్పురుషుల సాంగత్యము ముక్తిదాయకము. 


సత్సంగము-భగవద్భక్తుల లక్షణములు-వాటియొక్క మహిమ, ప్రభావము కి? 





సాంసారిక విషయాసక్తులైన మానవులసాంగత్యము బంధములను 
కలిగించునది అగును. 

గోస్వామి తులసీదాసు ఇట్లు చెప్పేను. 

“సజ్జనుల సాంగత్యము మోక్షమును (ప్రసాదించును. కాముకుల 
సాంగత్యము భవబంధములలో చిక్కుపడజేయును. సజ్జనులు, కవులు, 
పండితులు, వేదపురాణాది [గ్రంథములు ఇటే నుడువుచుండుట 
తకవిదితము". 

మహాపురుషుల సాంగత్యము లభించనిచో, ఆ లోపమును తీర్చుటకు 
నిరక్తులై దైవీసంపదతో కూడి, ఉన్నత(శ్రేణికి చెందిన సాధకుల సాంగత్యము 
చేయవలయును. (శ్రద్ధాభక్తులతో సాధన చేయుచు, వారి సాంగత్యము చేయుట 
వలన కూడా మిగుల (ప్రయోజనము చేకూరగలదు. ఠతాగరహితులైన 
పురుషులను స్మరించుటచేత మనలోని వైరాగ్యభావము మేల్కొనును. 
మనస్సునకు: ఏకాగ్రత కలుగును. శ్రీపతంజలి యోగదర్శనమందు ఇట్లు 
చేప్పబడను. 

వీతరాగ విషయం వా చిత్తమ్‌ (1/37) 

“ఆసక్తి పూర్తిగా నశించి విరక్తులైన పురుషులను లక్ష్యముగా జేసికొని 


అభ్యాసము చేయు వ్యక్తులు స్టిరచిత్తులగుదురు. 

ఉన్నత (శ్రేణికి చెందిన రాగరహితులు, సాధువులు, మహాత్ములగుదురు. 
నారికి మూడు లోకముల ఐశ్వర్యములు కూడ రేణువుతో సమానము: వారు 
అభిమానమును, ఆడంబఠములను, గౌరవ (ప్రతిష్టలను కళంకములుగా 
భావెంచెదరు. తమ పాదములను పూజించుటకు ఇష్టపడరు. తమ పాదధూళిని 
గాని, పాదోదకమునుగాని ఇతరుల కియ్యరు. తమ ఛాయాచిత్రమును 
ఫోటోను) పూజించుకొన నియ్యరు. సన్మాన పత్రములను స్వీకరించరు. 
తనుకు కీర్తి కావలయునని ఎన్నడును కోరుకొనరు.. కీర్తియున్నచోట: వారు 
నిలువనే నిలువరు, అట్ట ఎడల తమకు హారతిని ఇప్పించుకొనుట కొని, 


కాము తినగా మెగిలినదానిని (ఎంగిలిని) ఇతరుల కిచ్చుటగాని చేయరు. 


జ్‌ 
ఈ విషయముల (ప్రస్నావననే రానియ్యరు, అట్టు విరక్తులైన మహాపురుషుల 


88 భక్తియోగ తత్త్వము 


i 
సాంగత్యము లభించనంత మాత్రమున మానవుడు ఎట్టి పరిస్టితిలోను దుష్టుల 
సాంగత్యమున కు పాల్పడరాదు. దుష్టుల లక్షణముల వర్షించుచుం 
శ్రీతులసీదాసు ఇట్లు చెప్పెను. 

“దుర్దనుల లక్షణములను వినుము. పొరపాటున కూడ వారితో 
సాంగత్యము చేయరాదు. వారి సహవాసము దుఃఖములకు కారణము. 
దుర్లక్షణములు గల గోవుతో కలిసి తిరుగుటనలన మంచి కపిలగోవుకూడ 
అట్టే మారును. దుష్టులైన వారి హృదయములందు సంతాపమధికము. వారు 
ఇతరుల సుఖసంపదలను చూచి అసూయపడెదరు. ఎప్పుడైనను ఇతరులను 
గూర్చిన నిందలను విన్నచో త్రోవలో నిధి దొరికినంతగా సంతోషపడెదరు. 
వారు కామ(కోధ లోభ మద పరాయణులు, నిరయులు, కపటులు, కుటిలురు, 

పిష్టులు, వారు అకారణముగా ఇతరులతో వైరము పూనెదరు. మేలు 
చేసినవారికి కీడు తలపెట్టెదరు”. (రామా, ఉ.కాం. దో. 38/1,23) 

“దుష్టులు ఇతరులతో నిష్కారణముగ వైరము పూనెదరు. పరస్త్రీల 
యందును, ధనమునందును ఆసక్తులై యుందురు. పరులు నిందలపాలైనచో 
సంతోషపడుచుందురు. వారు నీచులు, పాపాత్ములు, మానవశరీరములను 
ధరించిన రాక్షసులు”, (రామా, ఉకాం. దో.39) 

“దుష్టులు తలిదం[డ్రులను, గురువులను, బ్రాహ్మణులను అంతేకాదు 
ఎవ్వరిని గుర్తింపరు, గౌరవింపరు. తాము నశించుటయే గాక ఇతరులను 
గూడ నష్టపరచెదరు. మోహవశమున ఇతరులతో వైరము వహింతురు. వారికి 
సజ్జన సాంగత్యమునగాని, హరికథలయందుగాని అభిలాషయే ఉండదు. వారు 
దుర్గుణసాగరులు. మందబుద్దులు, కాముకులు. వేదములను దూషించువారు, 
పరధనములను కబళించువారు. బ్రాహ్మణులకును, విశేషముగా దేవతలకును, 
కడకు పరమాత్మకును (ద్రోహము చేయుదురు. వారి హృదయము దంభకపట 
పూరితము. వంచన చేయుటయే వారి స్వభావము. వారు పయోముఖ 
విషకుంభములు. చూచుటకు సజ్జనులవలె కన్సింతురు. 

ఇట్టి ఆధములు, దుష్టులైన మనుజులు, కృతయుగమునందును, 


సత్సంగము-భగవద్భక్తుల లక్షణములు -వాటియొక్క మహిమ, ప్రభావము 689 
Er వతన నమక టకు టప ల 


త్రేతాయుగమునందు ఉండరు. ద్వాపరయుగములో స్వల్పముగా ఉండెదరు. 
కాని కలియుగములో వీరు కోకొల్లలు. వీరి సంఖ్య అపారము, అగణ్యము", 
(రామా. ఉకాం. చో. 39/3-4 40) 
కలియుగమును వర్షించుచు పూజ్యపాదులు గోస్వామిగారు ఇట్టు నుడివిరి. 
'కలియుగపాపములవలన ధర్మములన్నియును నశించును. స(ద్దంథము 
అన్నియును మరుగునపడును. పౌషండులు తమ విపరీత బుద్దులతో వివిధ 
సంప్రదాయములను కల్పింతురు", (రామా. ఉ.కార. టో. 975) 
“ఎవరికి ఏది ఇష్టమో వారికి అదియే ధర్మము, బిగ్గజగా అజచువాడే 
పండితుడు. ఆడంబరముగా జీవించువానిని, ఆపాదమస్తకము కపటముతో 
కూడియుండువానిని, ప్రజలు సజ్జనునిగా భావింతురు. ఎ ఉపాయముద్వారా 
ఐనను ఇతరుల ధనమును అపహరించువాడే చతురుడు. కపటవర్తనుడే 
ఆచారపరుడు. అసత్యములాడుచు వాటిని పరిహాసముగా ప్రకటించువాడు 
కలియుగములో గుణవంతుడుగా చెల్లుబడియగును. ఆచారహీనుడును, 
వేదమార్గమును త్యజించువాడును గోళ్లను, జడలను పొడవుగా పెంచుకొను 
వాడును, జ్ఞానిగా, విఠరాగిగా, తశావసీగా (ప్రనిద్దికెక్కును, అశుఖీ 
(అమంగళకరములైన) వేషభూషణములను ధరించువాడును, తినదగినఐ, 
తినకూడనివి అను విచక్షణ లేక అన్నింటిని తినెడివాడును ఐనట్టివాడే యోగి, 
సిద్దుడు, కలియుగములో పూజ్యుడు". (రామా, ఉకాం, చో, 975/2-4: 98) 
“నూనెలను అమ్ముకొనెడి నీచవర్షస్టులు, కుమ్మరులు, కుక్క మాంసమును 
భక్షించెడి చండాలురు, భిల్లులు, కోలులు, మద్యములను అమ్ముకొనెడివారు 
వీరందరును భార్య చనిపోయిన పిదపకాని, సంపదలు కోల్పోయిన 
తరువాతగాని, తలగొరిగించుకొని సన్న్యాసులయ్యెదరు. వారు (బ్రాహ్మణుల 
చేతను పూజలందుకొందురు. అట్టివారు ఈ విధముగా తమ చేతులార 
అధోగతిపాలై ఇహపరలోకములకు దూరమగుదురు". 
(రామా. ఉకాం. దో. 99/34) 
గురువేమో జ్ఞానదృష్టిలేనివాడు, అతని శిష్యుడు విద్యాసక్తిలేనివాడు. అట్టి 
శిష్యుడు గురువుగారియొక్క ఉపదేశములను విననేవినడు, అట్ట గురువునకు 


90 భక్తియోగ తత్త్వము 


శిష్యుని బాగోగులు పట్టవు. పైగా ఆ గురువు శిష్యుని ధనము నపహరించును. 
కాని వాని దుఃఖమును తొలగించడు. అట్టి గురువు తప్పక ఘోర నరకము 
నందు పడును. 

ప్రస్తుతము దాంభికులైన (కపటులైన) భక్తులు, సాధువులు, జ్ఞానులు, 
యోగులు తమను మహాత్ములుగా చెప్పుకొనుచున్నారు. వారు ఆ వేషములలో 
తమ నామములను, తమ న్వరూపములను భక్తులచేత ధ్యానము 
చేయించుకొనుచున్నారు. తన పాదజలమును తీర్ణముగా వారితో త్రాగించు 
చున్నారు. తమ ఎంగిలిని వారిచే తినిపించుచు, తాము (భ్రష్టులగుటయేగాక 
తమ అనుయాయులనూ భ్రష్టు పట్టించుచున్నారు. అట్టి దాంభికులైనవారియెడ 
అందరును జాగ్రత్తగా నుండవలయును. అట్టి వారి సాంగత్యముతో 
మనుష్యులయందు దుర్గుణములు, దురాచారములు వృద్దియగును. 
తత్సలితముగా వారు పతనమగుదురు. కాని మహాత్ముల దర్శనముచేత, 
వారితో భాషించుటవలన, వార్తాలాపములతో వారి సాంగత్యమువలన మనలో 
సద్గుణములు, సదాచార రూపములు దైవసంపద యొక్క లక్షణములు 
పెంపొందును. ఈ విషయములు గీతయందలి 16వ అధ్యాయమున మొదటి 
శొకమునుండి మూడవ శ్లోకము వరకు చెప్పబడినవి. అప్పుడు మనకు 
పరమాత్మునిమీద భక్తి కుదురును. ఆ సత్సురుషుని దైవసంపదతోకూడి, 
ఉన్నత(శ్రేణికి చెందిన సాధకుడుగ భగవద్భక్తుడుగ అర్ధము చేసికొనవలెను. 
అట్ట సాధకులగు భక్తుల లక్షణములను గూర్చి గీతయందలి తొమ్మిదవ 
అధ్యాయమున 13-14 న్టోకములందు ఇట్లు చెప్పబడినది”. 

మహాత్మానస్తు మాం పార్ట దైవం ప్రకృతిమా్థశ్రితా; 

భజంత్యనన్యమనసో జ్ఞాత్వా భూతాదిమవ్యయమ్‌ ॥ 


సతతం కీర్తయంతో మాం యతంతశ్చ దృఢవ్రతాః | 
నమస్యంతశ్చ మాం భక్స్యా నిత్యయుక్తా ఉపాసతే ॥ 
(గీత: 9/13-14) 
“ఓ పార్థా! దైఎప్రకృతిని ఆశ్రయించిన మహాత్ములైతే నన్ను సకల 
ప్రాణులకు మూలకారణముగను, అవ్యయునిగను (అక్షరస్వరూపునిగను) 


సత్సంగము-భగవద్భక్తుల లక్షణములు-వాటి యొక్క మహిమ, ప్రభావము 91 


తెలిసికొని, నిశ్ళల మనస్కులై నిరంతరము నన్న భజింతురు. ఆ దృఢవ్రతులైన 
భక్తులు నా నామగుణములను నిరంతరము వాద్య బృందముతో 
కీర్తింతురు. నన్ను చేరుటకుయత్నింతురు. పదేపదే నాకు (ప్రణమిల్లుదురు. 
సర్వదా నా ధ్యానమునందే నిమగ్నులయ్యెదరు. అనన్య భక్తితో నన్ను 
ఉపాసింతురు.” 

(శ్రడ్డాభ క్తులతో అట్టి వురుముల సాంగత్యము చేయుటవలన 
దైవీసంపదయొక్క లక్షణములు అబ్బును - అనన్య ఈశ్వరభక్తియు తప్పక 
ఉదయించును. అట్టు జరగనిచో మనము సాంగత్యము చేయు సాధక 
భక్తునియందు ఏదో లోపమున్నదని తెలిసికొనవలయును. లేక మనయొక్క 
(శ్రద్ద తగ్గిపోవుచున్నదని తలంచవలయును. 


ఒకవేళ ఉన్నతశ్రేణికి చెందిన వీతరాగులగు సాధకుల సాంగత్యము 
లభించనిచో సచ్చా(స్త్రములను అధ్యయనము చేయవలయును, (శ్రుతులు, 
స్మృతులు, భగవద్గిత, రామాయణము, భాగవతము, ఇతిహాసములు, 
పురాణములు చదువవలయును, ఇదేవిధముగా జ్ఞానవైరాగ్య సదాచారములతో 
కూడిన ఇతర సచ్చా(స్త్రములను (శ్రద్దతో పరిశీలింపనగును. వాటిలో చెప్పబడిన 
విషయములను మనస్సునకు పట్టంచుకాని వాటిని నాటించవలయును, అట్టి 
మానవునకు (ప్రపంచమునెడ వైరాగ్యము కలుగును. భగవంతునెయందు 
భక్తి శ్రద్దలు సమకూరును. అతడు మున్ముందు నిజమైన భక్తుడగును. అట్టి 
మహాత్ముడు భగనంతుని యథాక్టరూపమును అవగతము చేసికొని ఆ 
స్వామిని పొందును, 


6. భగవత్సాక్షాత్కారమును పొందుట సులభమే 
చాలామంది నజ్జనులు తమ మననులలో (తమకు) కలిగిన 
సందేహములను తీర్చుకొనుటకై ఇట్టు (ప్రశ్షించుచుందురు. ఇరువురు మంచి 
మిత్రులు పరస్పరము కలిసికొనునట్టు ఈ కలికాలమునందు కూడ 
ప్రత్యక్షముగా భగవద్దర్శనము లభించగలదా? ఒకవేళ అది సంభవమైనచో 
ఆ పరమాత్ముని మనోహరాకారమును శ(వ్రుముగా దర్శించుటకు 
ఉపాయమేదైనను కలదా? ఈ కాలమునందును భగవద్దర్శనమును పొందిన 
పురుషులెవరైనను ఈ (ప్రపంచమున కలరా? 
ఆ పరమాత్ముని మనోహరాకారమును సాక్షాత్తుగా దర్శించిన మహాత్ములే. 
ఈ మూడు (ప్రశ్నలకు సమాధానము చెప్పగలరు. 
నేనొక సాధారణ మానవుడను. ఐనప్పటికిని పరమాత్మునియొక్క 
అను(గ్రహము చేతను, పరమపురుషులయొక్క దయావిశేషముచేతను ఈ 
మూడు ప్రశ్నల గుజించి క్రమముగా కొంత (వ్రాయుటకు సాహసించు 
చున్నాను. ఇది కేవలము నా మనోవినోదము కొజుకే అని (గ్రహించవలెను, 
1. కృతయుగమునందు (ధ్రువునకు, ప్రహ్లోదునకు భగవంతుని దర్శనము 
కలిగెను. ఈ (వమాణములు మనకు వురాణ(గంథములనుండి 
లభించుచున్నవి. అదేవిధముగా కలియుగమునందు కూడ భక్తుడగు 
సూరదాసునకును, మహాత్ముడగు తులసీదాసునకును, ఇంకను పెక్కుమంది 
భక్తులకును పరమాత్ముని (ప్రత్యక్ష దర్శనము కలిగెనని ఇతిహాసములు 
చెప్పుచున్నవి. కృతయుగమున కంటెను కలియుగమున ఆ దేవదేవుని 
దర్శనము కలుగుట మిక్కిలి సులభమని విష్ణుపురాణాదులయందు 
చెప్పబడినది. శ్రీమద్భాగవతమునందు కూడ ఇట్లు చెప్పిరి. 
కృతే యద్‌ ధ్యాయతో విష్ణుం త్రతాయాం యజతో మై: | 
ద్యాపరే పరిచర్యాయాం కలౌ తద్దరికీర్తనాత్‌ ॥ 
(శ్రీమద్చా. 12/3/52) 
“కృతయుగమున నిరంతరము ఏష్టువును ధ్యానించుటవలనను, 


భగవత్నాక్షాత్మారమును పొందుట సులభమే 93 


త్రేతాయుగమున యజ్ఞయాగాదులు చేయుటచేతను, ద్యాపరయుగమున ఆ 
స్వామిని ఆరాధించి పూజించుటవలనను పరమగతి (ప్రాప్తించును. 
కలియుగమున ఆ శ్రీ హఠియొక్క నామమును కీర్తించుటవలననే భగవత్రాప్తి 
కలుగును”. 

అరణీ కర్రలను మధించుటచేత అగ్నిరగుల్కొనును. ఇట్లే భక్తి శ్రద్దలతో 
కూడిన హృదయముతో పిలిచినచో పరమాత్ముడు అను(గ్రహించును. 
భగవన్నామము ఆత్మపరమాత్మలను అనుసంధానము చేయు పరమ 
సాధనము. ఆ భగవంతుని ప్రేమస్యరూపమగు నామమును తీవ్రతరముగా 
ఆర్తితో ఉచ్చరించుటవలన హృదయమునందు రాపిడి కలుగును. అది 
గంభీరముగా నుండును. ఆ ధ్వనియొక్క (ప్రభావము అపారము. ఆ 
ప్రభావముచేత పరమాత్ముడు ప్రకటితుడగును. పతంజలిమహర్షి తన 
యోగదర్శనమందు ఇట్టు నుడివెను. 

స్వాధ్యాయాదిష్టదేవతా సంప్రయోగః | (2/44) 

'నామమును ఉచ్చరించుటవలన తన ఇష్టదైవమైన పరమేశ్చరునియొక్క 
సాక్షాత్కారము లభించును”, 

యోగి సత్యసంకల్పుడగును. తానేదైనను వస్తువును పొందుటకు 
సంకల్పించినచో ఆ వస్తువు ఆయనముందు (ప్రత్యక్షమగును. అట్టే విశుద్ద 
-అంత;కరణముగల అనన్యభక్తుడు పరమాత్ముని భక్తియందు నిమగ్నుడు 
కావలెను. ఆ స్వామిని ఏ రూపమున దర్శింపగోరునో ఆ రూపముననే అదే 
సమయమున ఆ సర్వేశ్వరుడు అతనిముందు (ప్రకటితుడగును. గీత. 11వ 
అధ్యాయమున 54వ శ్ఞోకమునందు ఆ పరంధాముడిట్టు వచించెను. 


భక్త్యా త్వనన్యయా శక్య న యం. | 
జ్ఞాతుం (ద్రష్తుం చ తత్త్వేన ప్రవేష్ణుం పరంతప ॥ 
(నీత. 11/54) 


“అర్జునా! ఇట్టి నా చతుర్భుజరూపమును (ప్రత్యక్షముగా చూచుటకును, 
తత్త్యజ్ఞానమును వె పోందుటకును. అందు ఏకీభావ స్టితినందుటకును కేవలము 
అనన్యభక్తిద్యారా మాత్రమే సాధ్యమగును", 


94 భక్తియోగ తత్త్వము 





ఒక మిత్రునకు తనకు ప్రియమైన ఇంకొక మిత్రుని కలిసికొనవలయునను 
తీవ్రమైన కోరికయుండును. ఈ విషయము ఆతని మిత్రునకు తెలిసినచో 
అతడు (మొదటివానిని) తన (ప్రియమి(త్రుని కలిసికొనకుండా ఉండగలడా? 
అట్టు జరుగదు. ఏలనన ఆ మిత్రునివలె తన స్నేహితుని ప్రేమతత్త్యమును 
ఎరిగినవారు ఉండరుకదా! అట్టి ఎడ (ప్రమస్వరూపుడగు పరమేశ్వరుడు తనకు 
బయమైన భక్తుని కలిసికొనకుండ ఎట్టుండగలడు? 

కనుక అన్ని కాలములయందును అన్ని దేశములయందును భక్తికి వశుడగు 
ఆ ప్రభువు అందజకును తప్పక (ప్రత్యక్షముగనే దర్శనమిచ్చును. 

2. భగవంతుని కలిసికొనుటకు అనేక ఉపాయములు కలను. వాటిలో 
సర్యోత్తమమైనది నిజమైన (ప్రేమ (భక్తియే. శాస్త్రకారులు దీనిని అవ్యభిచారిణే 
భక్త భగవంతుని యందు అనురక్తి (ప్రేమభక్తి విశుద్దభక్తి అను పేర్లతో 
పేర్కొందురు. 

సత్సంగము, భజన, చింతనము, నిర్మలత్వము, వైరాగ్యము, ఉపరతి, 
ప్రబలమగు కోరిక, పరమేశ్వరుని గూర్చిన వ్యాకులత (క్రమముగా నుండినపుడే 
భగవంతుని మీద నిజమైన విశుద్దప్రేమ కలుగును. 

చాలామంది సోదరులకు భగవంతుడున్నాడను నమ శకమే ఉండదు. ఇది 
బాధాకరమైన విషయము. ఎంతోమందికి భగవంతునిపై విశ్యాసముండి 
నప్పటికిని, వారు క్షణభంగురము, నశ్వరమగు మిథ్యాసుఖములలో 
మునిగితేలుచుండుటవలన ప్రాణప్రేయుడైన ఆ స్వామిని కలియుటచే కలుగు 
ప్రభావమును, మహత్యమును ఎజుగరు. కొందరు కొంత విని ఇతరులకు 
కొంత వినిపెంచి, మరికొంత విశ్వసించి ఆ (ప్రభువును గుణించి ఏ కొద్దిగనో 
తెలిసికొందురు. కొందజు తమయొక్క స్వల్పప్రయత్నమునకే సంతోషపడి 
అచటనే ఉండిపోవుదురు, ఆ (ప్రభువును పొందుటకు కొన్ని సాథనలు 
మాత్రము చేసి నిరాశచెందుదురు. వారు (ద్రవ్యోపార్ణనకు ఇచ్చు ప్రాధాన్యమును 
పరమాత్మ ఎషయమున చూపరు - అందులకై తగిన పరిశ్రమనుగూడ 
చేయరు, 


భగవత్సాక్షాత్యారమును పొందుట సులభమే 95 





"బుము చాల ప్రయత్నము చేసితిమి, కాని ప్రాణప్రేయుడైన పరమేశ్వరుని 
దర్శనము లభించలేదు” అని కొందరు సోదరులు చెప్పుచుందురు. ఉరిశిక్షను 
తప్పుంచుకొను విషయమున చేయు ప్రయత్నమును జననమరణరూపమైన 
ఉరినుండి తప్పించుకొనుటకు ఎప్పుడైనను (ప్రయత్నము చేసితివా? 
అసహ్యము, నింద్యము అగు (స్తీ ప్రేమకు వశుడవై, ఆమెను కలిసికొనుటకు 
చేయు ప్రయత్నముతో సమానముగనైనను పరమాత్ముని కలియుటకు 
పూనికవహించితివా? ఒకవేళ అట్లు చేయునట్టైతే భగవంతుడు 
అభించలేదనుకొనుట సంపూర్ణముగ వ్యర్థమే. 

బాణములతో ఏర్పరుపబడిన అంపశయ్యమీద భీష్మపితామహుడు 
పరుందియుండెను. ఆయన భగవంతుని ధ్యానమునందు మగ్నుడై యుండెను, 
భక్తుడు ఆ భీష్మపితామహునివలె భక్తిచే పరవశుడు కావలెను. అప్పుడే ఆ 
పరమేశ్వరుడు కూడ భక్తుని ధ్యాసలో నిరతుడై ఉండును. తన భక్తుని 
కలియుటకు ఉత్సుకత చెందును. గీతయందు కృష్ణపరమాత్మ ఇట్లు పలికెను, 

యే యథా మాం ప్రపద్యంతే తాంస్తథైవ భజామ్యహమ్‌ | (గత, 4/11) 

పొర్టా! భక్తులు నన్ను సేవించిన రీతికి అనుగుణముగ నేను వారిని 
అను(గ్రహింతును. 

పరమాత్ముని సవిత్రనామమును నిరంతరము స్మరించుటవలన కలుగు 
(ప్రభావము. అపారమైనది, దానివలన క్షణక్షణము శరీరమునందు 
రోమాంచము కలుగుచుండును. అతని సమస్తపాపములు. నశించును. 
భగవంతుడు తప్పు అతనికి ఏ వస్తువు రుచించదు. భగవంతుని విషయమున 
అత్యంత విరహవేదనతో వ్యాకులతకు లోనగుచుండును. అతని కనులనుండి 
అశువులు ధారగా ప్రవహింపనాగును. దైవానుగ్రహతప్రాప్తికై అతడు మూడు 
లోకములయందలి ఐశ్వర్యములను సైతము కాలదన్ని గోపికలవలె 
(ప్రేమోన్మత్తుడై తిరుగుచుండును. నీటినుండి బైటకు తీసిన చేపవలె ఆ 
దేవదేవుని కొటకు విలవిలలాడుచుండును. ఆ స్టితియండున్నప్తుడు అతడు 
ఆనందపరవశుడై, తన కత్యంత (ప్రియుడైన శ్యామసుందరునియొక్క 
మోహనాకారమును దర్శించుచుండును. పరమాత్ముని చేరుటకు నిజమైన 


96 భక్తియోగ తత్త్వము 


త్త యక క... క లాం 

ఎవరికైనను ఆ పరంధాముని చేరవలయునను గాఢమైన కోరిక యున్నచో, 
ఆతడు రుక్మిణి, సీతాదేవి, (వ్రజవనితలు (గోపికలు) మున్నగువారివలే 
నిరుపమానమైన ప్రేమతో (అర్ర) హృదయముతో భగవంతుని కలయిక కొణకు 
విలపించవలయును. 

పైన పేర్కొనిన విధముగా 'కలికాలమునందు భగవంతునియొక్క సాక్షాత్తు 
దర్శనమును పొందిన పురుషులు (ప్రత్యక్షముగా కనిపించరు” అని 
అనుకొనుటకూడ సరికాదు. పూర్తిగా ఎవరికిని ఆ ప్రభువు యొక్క దర్శనము 
లభించలేదు" అని అనుటయు సముచితముగాదు, ప్రహ్లాదాదులవంటి 
వేలకొలది భక్తులలో ఏదో ఒక విశేషకారణముగనే ఎవరికో ఒకరికి లోకమున 
వ్రనిద్ది కలుగుచుండును. లేనిచో అట్టివారు ఈ విషయమును 
విఖ్యాతమొనరించుటవలన తమకు ఏ ప్రయోజనమూ కలుగదనియే 
తలంచెదరు, 

ప్రాపంచిక హితమునకు పూర్యోత్తరవిషయములను తెలిసికొనుట 
సముచితమని అందరును అనుకొనినచో అది సరిఖైనదే. కాని అట్ట 
శ్రద్దాళువులగు (శ్రోతలు లభించుటకూడ కష్టమే. యోగ్యత లేకపోయినచో 
వారికి విశ్వాసముండుట (వారు నమ్ముట) కూడ జరుగకపోవచ్చును, యోగ్యత 
లేనివారు ప్రవచనములను (ప్రారంభించినచో దానికి వి మాత్రము విలువ 
ఉండదు. ఎవరును దానిని నమ్మరు. 

పైన చెప్పినట్టు భగవంతుని దర్శించిన మహాత్ములు ఈ ప్రపంచమున 
తప్పక ఉందురని మనము విశ్వసించవలయును. అట్టవారు లభించలేదనినచో 
దానికి కారణము మన ఆ(శ్రద్దయే (మన ప్రయత్న లోపమే). నమ్మకపోవుటకు 
మాజుగా నమ్ముటయే అన్నిటికంటెను శ్రేయోదాయకము. పరమేశ్వరుని 
యందు నిజమైన భక్తిశ్రద్దలు కలిగియున్నచో, ఇరువురు మిత్రులు ఒకరిని 
మతీయొకరు దర్శించుకొనినట్టు ఆ స్వామియొక్క మనోహరాకారమును 
ప్రత్యక్షముగ దర్శించగలము' అను విశ్వాసమును కలిగియుండుట ముఖ్యము. 


శ్‌ శ 
శ ళం శం 


7 పరమాత్ముడగు శీకృష్ణుని (ప్రభావము 

పరమాత్ముడగు శ్రీకృష్ణుడు సాక్షాత్తు పూర్ల పరబ్రహ్మము యొక్క 
అవతారము, అంతకంటెను సాక్షాత్తు పూర్తపరబ్రహ్మమే శ్రీకృష్ణుని రూపమున 
(ప్రకటితుడయ్యెనని చెప్పుట ఇంకను నమంజనమగును. ఆయన 
దివ్యగుణములు, (ప్రభావములు ఆశ్చర్యకరములు, ఉపదేశప్రదములు. ఆ 
స్వామి మధురలీలలు మన (ప్రాచిన గ్రంథములయందు నిండారియున్నవి. 
శ్రీమద్భాగవతము, మహాభారతము, జైమినియొక్క అశ్వమేధ పర్వ [గ్రంథము 
అందును, ఇంకను ఇతర పురాణాదులలోను భగవంతుని(పేము, (ప్రభావము, 
ఐళ్ళర్యములు, విభూతులను గూర్చిన ఎషయములు అడుగడుగునను 
ప్రస్తావింపబడినవి. అవి సుప్రసిద్దములు. జన్మించుట తోడనే చతుర్భుజ 
రూపముతో (ప్రకటితుడైన ఆ (ప్రభువు భక్తులను ఆను(గ్రహించుటకై 
చిన్నబాలుడుగ రూపొందెను. ఆ స్వామి యశోదమాతకు తన నోటియందు 
(బ్రహ్మాండమును చూపించెను. గోసబాలకులను, గోవత్సములను కొత్తగా 
సృష్టించెను. అ(క్రూరునకు మార్గమధ్యమున నటియందును, రథముసైనను 
ఒకేసారి రెండుచోట్ల ఒకే రూపముతో తన దర్శనభాగ్యమును కలిగించెను. 
కంసుడు మొదలగు గొప్పరాక్షసవీరులను సునాయాసముగా (అవలీలగా) 
మట్టుబెట్టైను. గురుపు(త్రుని, (బ్రాహ్మణ పుత్రులను దేవకీదేవియొక్క 
మరణించిన పుత్రులను వారివారికి తెచ్చిఇచ్చెను. ఆ స్వామి ఒకేసారి తన 
రాణుల నివాస భవనములయందు. విరాజిల్లుచు. వారిని వినోదింపజేసెను. 
(ద్రౌపదీదేవి తనను ఆర్తితో కీర్తించినంతనే ఆమెకు అక్షయముగా చీరలను 
అనుగ్రహించి ఆమె పాతివ్రత్యమును, గౌరవమును కాపాడెను. దుర్వాసుడు 
అతిథిగా వచ్చినపుడు ద్రౌపదీదేని ఆ ప్రభువును స్మరించెను. ఆ సంకటస్టితిలో 
వెంటనే ఆ ప్రభువు ప్రకటితుడై ఆమెను ఆదుకొనెను. కౌరవుల నిండుసభలో 
నున్న వారికి అందరకును తన నిశ్వరూపమును చూపించెను, తనకు ప్రియమైన 
భక్తుడగు అర్జునునకు భక్తిజ్ఞాన రహన్యముల అంతరార్జమును 
హృదయంగమముగా తెలిపెను. అతనికి విశ్వరూప, చతుర్చ్భుజరూప దర్శన 
సౌభాగ్యమును ప్రసాదించెను. అర్జునుడు జయద్రధుని (సైంధవుని) వధించు 


927 ఇరా Teg (tpl )—4 A 


98 భక్తియోగ తత్త్వము 





సమయమున సూర్యాస్తమయమును కల్పించి, మరల సూర్యుని ప్రకటింపచేసి 
ఆ ప్రభువు అర్జునుని (ప్రాణములను రక్షించెను. యుద్దము ముగియగనే 
మొట్టమొదట ఆ పరమాత్ముడు రథమునుండి అర్జునుని (క్రిందకు దింపెను. 
తదుపరి తాను స్వయముగా దిగుచుండగనే ఆ రథము కాలి భస్మమై 
పోవుచుండగా ఆ దృశ్యమును అర్జునునకు చూపెను. భిష్మద్రోణుల 
బాణాగ్నిచేత ముందుగనే రథము కాలిపోనున్నదనియు, కాని తాను తన 
నంకల్పవ్రభావమున యుద్దము ముగియునంతవరకు దానినట్లే 
(కాలిపోకుండ) ఉంచితిననియు ఆ పరమాత్ముడు పలికెను. అంపశయ్యమిద 
పడియున్న భిష్మపితామహుని బాధలనన్నిటిని ఆ పరంధాముడు తొలగించెను. 
ఆయనకు సాటిలేని బలమును, తేజస్సును, జ్ఞానమును ప్రసాదించెను. 
ఉత్తంకమహర్షికి తన దివ్యప్రభావమును, ఐశ్యర్యముతో కూడిన రూపమును 
చూపించెను. మృతిచెందిన పరీక్షిత్తుని పునరుజ్జీవితుని చేసెను. అశ్వమేధ 
యజ్ఞము చేయునపుడు పాండవులు స్మరించగనే ద్వారకనుండి రాత్రి 
సమయమున ఆకస్మికముగ అచటకు చేరుకొనెను. సుధన్వునితో యుద్దము 
చేయునపుడు అర్జునుడు ఆ ప్రభువును స్మరించగా వెంటనే యుద్దరంగమున 
ఆయన ప్రకటితుడయ్యెను. కళ్లైములను చేతబట్టి అర్జునునకు సారథి 
అయ్యెను. ఆయన తన కృష్ణరూపముననే పరమధామమునకు చేరుకొనెను. 
ఇట్టివి అనేక - అద్భుత కార్యముల కథలను చదువుటవలన అట్ట కర్మలు 
మనుష్యునకు అసాధ్యములని స్పష్టముగా విదితములగును. ఇట్టివి దేవతల 
కును, యోగులకును శక్తికి మించినవే యగును. ఈ చిన్న వ్యాసమునందు 
మిగుల సంక్షిప్తముగ ఆ పరమాత్ముని అద్భుతకార్యములను కొన్నిటిని 
తెలియజేయుట. జరిగినది. 

పరమాత్ముడగు శ్రీకృష్ణుడు (ప్రేమస్వరూపుడు. ఆనందమూర్తి, ధర్మమును 
స్టాపించుటకును, భక్తిప్రపత్తులను నెలకొల్పుటకును, వాటి ప్రచారమునకును 
ఆ దేవదేవుడు అవతరించెను. భగవానుడు విశుద్ద భక్తితత్త్స్యమును విసృతముగా 
ప్రవహింపజేసెను. దానినొకసారి అర్హముచేసికొనినచో భక్తుని హృదయము 
డ్రవించును. అతడు ఆనందమున ఓలలాడును. సంతోషమునకు పులకించని 


927 ufmar eq (dn )--4 8 


పరమాత్ముడగు శ్రీకృష్ణుని ప్రభావము 99 


వారు ఎవరు ఉందురు? ఆయన వాత్సల్యలీలలు అద్భుతములు. 
ప్రమతత్తజ్ఞానము గంభీరమైనది. ఆ ప్రభువు అనుగ్రహము వలననే ఇవి 
అవగతమగును. శ్రిమద్భాగవతము మొదలగు పురాణములయందు 
గోపికలతో పరమాత్ముడు నెజపిన ప్రేమలీలలు మనోజ్ఞముగా వర్షించబడినవి. 
వాటిని చదివిన మానవుని మనస్సునందు అనేకవిధములగు సందేహములు 
ఉత్పన్నమగును. బాహ్యార్థములను మాత్రమే (గ్రహించినచో ఆ ప్రేమయందు 
విషయవికారములే కనిపించును. కాని ఈ ఘట్టములను విశేషార్హములతో 
ఆలోచింపవలెను,. గోపికలతో పరమాత్ముడు నెఆపిన ప్రణయరీలలు 
నిషయజన్యములు, అనుచితములు: కావని బోధపడును - అందువలననే 
ఉద్దవుని వంటి మహాత్ములు, గౌరాంగ మహాప్రభువు వంటి త్యాగశిలురు, 
భక్తశిరోమణులు, సత్పురుషులు ఆ (ప్రభువును వేనోళ్ల కీర్తించిరి. గోపికల 
ప్రణయము ఐహికపరమైనది ఎమాత్రమూ కాదు. వారు శ్రీకృష్ణుని సాక్షాత్తు 
పరమాతు డే ఆనీ హృదయపూర్వకముగా నమ్మియుండిరి. స్వయముగా ఆ 
గోపాంగనలే ఇట్లు పలికిరి, 
న ఖలు గోపికానందనో భవాన్‌ అఖిల దేహినామంతరాత్మదృక్‌ | 
విఖనసార్టీతో విశ్వగుప్తయే స సఖ ఉదేయివాన్‌ సౌత్వతాం కులే ॥ 
(శ్రేనుద్భాగ, 10/314) 


“సఖా! నీవు కేవలము గోపికలకు ఆనందమును కలిగించువాడవే కావు. 
సర్వ(ప్రాణులలో అంతర్యాయమైయున్నావు (బ్రహ్మదేవుని (పొర్టననుసరించి 
విశ్శ్వమును పరిపాలించుటకు యదువంశమున జన్మించితివ”'." 

వొరి (గోపికల) (పేమ విశుద్దమైనది. జ్ఞానవిలసితమని దీనివలన 
బోధపడును, వారి (ప్రణయతత్త్యమును ఆలౌకికమైనదని సత్సురుషు 





భి నివు యశోద బిడ్డడణె నిరజనేత్ర సమస్తజంతుచే 

వి (ఆ 

'ధ మాచరింపునుని సన్నుతిపేయగ సత్కులంబునన్‌ 

భూవలయంబు+ గావ నిటు పుట్టితిగాదె మనోహరా రాక్సతెన్‌ 
(పోతన భాగ. 10-1039) 


pal 


100 భక్తియోగ తత్త్వము 


లందరును మిగుల ప్రశంసించిరి. అంతియేకాదు స్వయముగా ఆ సర్వేశ్వరుడు 
కూడ వారి (ప్రేమతత్త్యమును, దాని వైశిష్ట్యమును అనేకవిధముల కొనియాడెను. 
అర్జునునితో ఆ ప్రభువు ఇట్లు నుడివెను. 

నిజాంగమపి యా గోప్యో మమేతి సముపాసతే | 

తాభ్యః పరం న మే పార్ట నిగూఢ ప్రేమ భాజనమ్‌ ॥ (ఆదిపురాణము) 

“ఓ పార్గా! వారు తమ శరీరములను నావిగా (పరమాత్మవిగా) తలంచిరి. 
అట్టు విశ్వసించి వాటిని రక్షించుకొనుచుండిరి. గంభిరమగు నా 
ప్రణయమునకు వారే పాత్రులు. వారిని మించినవారు ఇంకెవరును లేరు”, 

భగవంతుడు స్వయముగా జ్ఞానస్వరూపుడు. ఆయనయందు విషయ 
వికారములను గూర్చి శంకించుటకు తావేలేదు. పురాణములలో వర్ణింపబడిన 
విషయ(ప్రసంగముల అర్థమేమిటని ఎవరైనా అడిగినచో నా సామాన్యబుద్దికి 
తోచిన సమాధానము నేనిట్టు చెప్పెదను. ఇందు శబ్దముల బాహ్యార్థములనే 
పట్టుకొని ఊగులాడవలసిన పని లేదు. అది సముచితమూ కాదు. 
ఇతిహాసములు, స్మృతులు, పురాణాది (గ్రంథములలో ఎక్కడైనను 
పరమేశ్శరునిమిద అసత్యవాది, కపటి, వ్యభిచారి మొదలగు దోషములు 
ఉన్నట్టు పైకి కనబడినను, మద్యమాంసములు సేవించెడివాడు, డాంభికము 
కలవాడు మున్నగు దోషములు ఉన్నట్లు అనిపించినను - అవి అన్నియును 
(భ్రమ (ప్రమాదముల వలన కలిగినవిమాత్రమే. వాటిని లోతుగా పరిశీలించి 
వాటి యథార్థములన స్వీకరింప (ఎణుంగ) వలెను. సందర్భములను 
అనుసరించి అందలి సదుపదేశములను (గ్రహించవలెను. తదనుగుణముగ 
వాటిని ఆచరించవలెను. 

(ప్రపంచము, నిరంతర పరివర్తనముతో కూడినది. దేశము, కాలము, 
వస్తువులు అన్నియును క్షణక్షణము మార్పు చెందుచుండును. పురాతన 
ఘట్టములందు ఒకదానికి మరొక దానికిని సమయముయొక్క వ్యవధి 
ఎక్కువగా ఉండును. ఆ కారణమున సమయానుకూలముగా మార్పులు 
జరుగుచుండును. ఈ కారణమున శాస్త్రములలో వర్షింపబడిన విషయము 
లన్నిటియొక్క ఉద్దేశ్యము పూర్తిగా సరియగురీతిలో అవగతము కాదు. 


పరమాత్ముడగు శ్రీకృష్ణుని ప్రభావము 101 


అంతేకాకుండ మనదేశము చాలకాలము వరకు ఇతర సంప్రదాయముల 
వారి (విదేశీయుల) ఆధిపత్యములో ఉండెను. ఆ కారణముగ 'ధర్మమునకు 
విరుద్దముగా మన శాస్త్రములయందు అసత్యము, కపటము, దొంగతనము 
ఎవెచుదలగు చెడుభావములు చొవ్చీంవబడెను'. అని అనుటలో 
ఆశ్చర్యమేమియును లేదు. కనుక పురాణములలో చెప్పిన విషయముల 
నన్నిటిని, నరిద్దైన అర్హములతో (ప్రతి అక్షరమును విశదీకరించుట 
మనవంటివారి తరముకాదు. వాటి పూర్యాపరముల సంబంధములను 
తగురీతిలో వివరించుట సామాన్యులకు అంతసులభము కాదు. అవి 
మథ్యలనికాని, అసత్యములనిగాని పూర్తిగా బుజువు చేయు బాధ్యతను 
మనమీద వేసికొనుటకూడ సరియైనదికాదు, అందులకు మనము అర్హులమూ 
కాదు = ఎందుకనగా మనము సర్వము తెలిసినవారము కాదు కదా! 
పరమాత్ముడు ఈ లోకమున అవతరించి లీలలను (ప్రకటించెను. వాటియందు 
ఎక్కడైనను శాస్త్రమర్యాద కు విపరీతముగ ఏవైనను దోషములుగా 
భ్రమప్రమాదమున భాసించవచ్చును. కాని ఆ సర్వేశ్చరునియందు ఎప్పుడును, 
ఏ దోషమును ఉండజాలదని మనము నిళ్చితమైన అభిప్రాయమును 
కలిగియుండవలెను. ఆ సర్వేశ్వరుడు మహితాత్ముడు, ఆయన కార్యములు 
సర్యాదా దెవ్యములు, అందువలన పురాణములను, ఇతిహాసములను కూడ 
ఆసత్యములని చెప్పుట తొందరపాటే అగును. 

ఆ పరమాత్ముని దివ్యలీలలు, ఆ (ప్రభువు అవతరణలక్ష్యము, ఆయన 
చేయు కార్యముల ఆంతర్యము దేవతలకును, మహర్షులకును కూడ 
సంపూర్ణముగా అర్థము కాదు. భగవంతుడే స్వయముగా ఇట్లు పలికెను. 

న మే విదుః సురగణాః ప్రభవం న మహర్షయః | 

ఆహమాదిర్శి దేవానాం మహర్షీణాం చ సర్వశః ॥ (గీత, 10/2) 

“నా ఉత్పత్తిని అనగో నా లీలావతారవిశేషములను దేవతలు గాని 
మహర్షులుగాని తెలిసికొనజాలరు. ఏలనన నేను అన్నివిధములుగా ఆ 
దేవతలకును, ఈ మహర్షులకును మూలకారణమైనవాడను”. 

ఇతిహాసములను, పురాణములను రచించిన బుషులు, భగవత్తత్త్యము 


102 భక్తియోగ తత్త్వము 





నెజీగిన సిద్దమహావురుషులు యోగులే ఐనప్పటికిని వారికి గూడ 
పరమాత్ముడగు శ్రీరామచంద్రుని వైభవమును, శ్రీకృష్ణుని లీలలను, వాటి 
ప్రభావమును సంపూర్ణముగా వర్లించుటకు సామర్థ్యము చాలదు. ఆ 
పరంధాముని కృపావిశేషము వలన ఆ మహాత్ములు పరమాత్మను గూర్చి 
ఎన్నియో విషయములను వవరించిరి. కాని అల్పబుద్దులమైన కారణమున 
మనము వారి భావములను సరిద్దైన రీతిలో అర్థము చేసికొనలేక 
పోవుచున్నాము. మన తెలియని తనమును (అజ్ఞానమును) ఆ 
మహనీయులకు ఆపాదించుచున్నాము. 

అవతారరూపములో (ప్రకటితుడైన ఆ పరమాత్మను బుషులు సైతము 
గుర్తింపలేరని మహాభారతము వెల్లడించుచున్నది. వారిలో ఏ కొందరో 
తత్త్యమును తెలిసిన మహాత్ములగు మహర్షుల పరమేశ్వరుని కృపచేత ఆ 
స్వామిని తెలిసికొందురు. 

రామచరితమానసమందు ఈ విషయము కలదు. 

“భక్తుల హృదయములను ఆహ్ల్హాదపరచు చందనరూపమైన ఓ స్వామీ! 
నీ అనుగ్రహము |ప్రసరించినప్పుడే భక్తులు నిన్ను తెలిసికొనగలరు”. 

(రామా. అయోధ్యా, కాం: దో. 126/2) 

పరమాత్ముడు ఏ శరీరముతో అవతరించునో ఆ శరీరమునకు 
అనుగుణముగనే ఆయన లీలలు ఉండును. ఆ (ప్రభువు మానవ శరీరమందు 
ప్రకటితుడైనచో ఆయన చేష్టలు మానవునివలె నుండును. ఆ స్యామియొక్క 
మానవోచిత కర్మలను చూచి మహర్షులు, మునిగణములు సైతము 
(భ్రమించుచుందురు. ఇక మనుష్యుల విషయమున చెప్పవలసినదేమున్నది? 
వసిష్టమహర్షి ఇట్లు నుడివెను, 

“స్వామీ! మీరు ఆచరించుచున్న మానవోచిత కార్యములను జూచి నా 
హృదయము అపార మోహమగ్నమగుచున్నది”. (రామా, ఉకాం. దో,47/2) 

మహాభారతమునందలి అశ్వమేధపర్వములోని 53వ అద్యాయమునందు 
ఒక కథ గలదు. కౌరవ పాండవుల యుద్దము ముగిసెను. మహారాజగు 


యుధిష్టిరుని వీడ్కొని పరమాత్ముడగు శ్రీకృష్ణుడు హస్తినాపురమునుండి 


పరమాత్ముడగు శ్రీకృష్ణుని ప్రభావము 103 


ద్వారకకు వెళ్ళుచుండెను. ఆ మార్గమధ్యమునందే మరుభూమియందు 
ఉత్తంకుడను మహర్షి నివసించుచుండెను. ఆయన గురుభక్తుడు, పరమతప 
సంపన్నుడు. ఆ ఉత్తంకమహర్షిని శ్రీకృష్ణుడు కలిసెను. పాండవులు ఐదుగురు 
తప్పు కౌరవులందరు నశించిరను విషయము శ్రీ కృష్ణుడాతనికి తెలిపెను. ఆ 
విషయమును పరమాత్ముడగు శ్రీకృష్ణుని నోటినుండి విని ఉత్తంకమహర్షి 
మిగుల కుపితుడయ్యెను. ఆయన శ్రీకృష్ణునితో ఇట్లు పలికెను. “నీవు సర్వశక్తి 
సంపన్నుడవై యుండికూడ యుద్దమును ఆపలేదు. కనుక నేను నీకు శాపము 
నిచ్చెదను". దేవదేవుడు మిగుల దయగలవాడు. ఆ (ప్రభువు శాపమునిచ్చుకు 
పూనుకొనిన మునిని నివారించుచు ఇట్లు పలికెను : "ఓ తాపనశ్రేష్టా! మీరు 
మీ గురువునకు సేవచేసి ఆయనను సంతోషపెట్టితిరి. దానివలన మీ తపస్సు 
మిగుల తేజస్సంపన్నమై అలరారుచున్నది. నేను ఆ తపస్సును వ్యర్థము 
చేయించదలచుకొనుటలేదు. మీదుమిక్కిలి మీ శాపముయొక్క (ప్రభానము 
నామీద ఏ మాత్రమును ఉండదు. శాపమిచ్చుట వలన మీ తపస్సు నశించును. 
కనుక మరు నా ఆధ్యాత్మ విషయకమగు ఆత్మతత్తమును, దాని ప్రభావమును 
వినుడు”. పిమ్మట 54వ అధ్యాయ మందు ఉత్తంకమహర్షి అడిగినప్పుడు ఆ 
దేవాదిదేవుడు తానవతరించుటకు కారణమును, (ప్రభావమును, 
స్వభావమును వర్షించెను. 

బహ్వీః సంసరమానో వై యానీర్వర్హామి సత్తమ | 

ధర్మసంరక్షనార్దాయ ధర్మసంస్థాపనాయ చ 113 

తైః తైః బేషైశ్ళ రూపైశ్చ త్రిషు లోకేషు భార్గవ | 

అహంవిష్ణురహం బ్రహ్మా శక్రోలిథ ప్రభవాప్యయః ॥ 14 


భూతగ్రామస్య సర్వస్య. స్రష్టా సంహార ఏ చ | 
అధర్మే వర్తమానానాం సర్వేషామహమచ్చ్యుత: ॥15 
ధర్మస్య సేతుం బధ్నామి చలితే చలితేయుగే | 


తాస్తాయోనీః ప్రవిశ్యాహం ప్రజానాం హితకామ్యయా ॥ 16 
(మహాభారతము, 54వ అధ్యాయము) 


104 భక్తియోగ తత్త్వము 





“ఓ బ్రాహ్మణోత్తమా! భార్గవా! నేను ధర్మమును స్టాపించుటకును, 
రక్షించుటకును అనేకయోనుల యందు అవతరించుచుందును. ఆయా 
వేషములను రూపములను కలిగియుందును. మూడులోకముల యందును 
ప్రకటితుడనగుచుందును. నేనే విష్ణువును, నేనే బ్రహ్మను, నేనే ఇంద్రుడను. 
ఉత్పత్తి, ప్రళయరూపములును నేనే. సకలభూతసముదాయమును 
సృష్టించినవాడను, లయమొనర్చెడివాడను కూడ నేనే. నేనే అచ్యుతుడను, 
పరమాత్ముడను, క్షణక్షణము మార్పునకు లోనగు యుగములందు 
ప్రజలహితమును దృష్టిలో నుంచుకొని వివిధయోనులందు (ప్రవేశించు 
చుందును. అధర్మముగా (ప్రవర్తించు సకల (ప్రాణులకొజుకు ధర్మముయొక్క 
మర్యాదను దృఢము చేయుచుందును. 

యదాత్వహం దేవయోనౌ వర్తామి భృగునందన । 

తదాహం దేవవత్‌ సర్వమాచరామి న సంశయః ॥ 17 

"ఓ భృగునందనా! నేను దేవయోనియందు ప్రకటితుడనైన సందర్భమున 
దేవతలవలె సకలమును ఆచరించెదను", 

యదాగంధర్యయోనౌ వా వర్తామి భృగునందన | 

తదాగంధర్వవత్‌ సర్వమాచరామి న సంశయః ॥ 18 

“ఓ భార్గవా! గంధర్వ్యయోనియందు అవతరించినప్పుడు నిస్సందెహముగా 
గంధర్వులవలెనే సకల వ్యవహారములను నడిపెదను”. 

నాగయోనౌ యదాచైవ తదావర్త్వామి నాగవత్‌ | 

యక్షరాక్షసయోన్యోస్తు యథావత్‌ విచరామ్యహమ్‌ ॥ 19 

"నాగయోనియందు ఉత్సన్నుడనై నాగులవలె (ప్రవర్తించెదను. యక్షరాక్షసుల 
యందు ప్రకటితుడనై వారికి అనుగుణముగనే వ్యవహరింతును”. 

మనుష్యేవర్తమానే తు కృపణం యాచితామయా | 

న చ తే జాతసమ్మోహా వచో£గృహ్లం తమే హితమ్‌ ॥ 20 

"ఈ యుగమునందు మనుష్యయోనియందు అవతరించి, మానవులవలె 
ఆచరణ సలుపుచున్నాను. కౌరవులతో సంధికొజకై మిగుల (ప్రయత్నించితిని. 
కాని వారు మోహగ్రస్తులైన కారణమున నా హితకరమైన మాటలను వినలేదు.” 


పరమాత్ముడగు శ్రీకృష్ణుని ప్రభావము 105 


ఈ విధముగా భగవంతుని (ప్రభావమును, స్వరూపమును గురించిన 
విషయములను వినిన పిమ్మట ఆ మహర్షికి శ్రీకృష్ణుడు సాక్షాత్తు పరమాత్ముడు 
అను విశ్వాసమును సంపూర్ణముగా కలిగెను. అప్పుడా మునిం్యద్రుడు 
శ్రీకృష్ణభగవానునితో విశ్శ్వరూపదర్శనమును ప్రసాదించుమని సవినయముగా 
ప్రార్థించెను. పరమాత్ముడు బుషి(ప్రార్థనను మన్నించెను. అతనికి తన 
విశ్వరూప దర్శనమహాభాగ్యమును (ప్రసాదించెను. అట్టు విశ్వరూపమును 
దర్శించి ఉత్తంకమహాముని సర్వేశ్వరుడగు ఆ శ్రీకృష్ణుని ప్రస్తుతించెను. 
తదుపరి భగవంతుడు. మునీంద్రునకు వరముల: నను[గ్రహించి ద్వారకా 
పురమునకు వేంచేసెను, 

యజ్ఞములు, దానములు, తవస్సులు, గురుసేవ మొదలగునవి 
తపోధనులైన బుషులు ఆచరించెదరు. కాని ఆ పరమాత్ముని కృప లేనిదే ఆ 
స్వామి అవతారస్వరూపమును (తత్ష్యమును) గుర్తించలేరు. ఈ విషయము 
ఉత్తంకమహాముని గాథా దృష్టాంతమువలన స్పష్టమగును. ఆ సర్వేశ్వరుని 
అను(గ్రహమున ఆ ప్రభువుయొక్క పరిచయ భాగ్యమును పొందిన ఆ స్వామిని 
గుర్తించగలరు. ఆయన కృపకు పాత్రులైన ఆ స్వామి రూపమునే పొందుదురు. 

“నీవు స్వయముగా నీ తత్త్యమును ఎవరికి అవగతమొనర్తువో వారే నిన్ను 
తెలిసికొనగలుగుదురు. నిన్ను తెలిసికొనినంతనే వారు నీ రూపమును 
పొందుదురు". (రామా. అయోధ్యా డో. 126/2) 

పరమాత్ముడు కృపాళువై ఎవరికి తన ఆత్మతత్త్యమును బోధపజచునో 
ఆట్టివారే ఆయనను గుర్తించగలరు, అంతేగాని ఇతరులచే తెలుపబడినప్పటికి 
కూడ వారు పరమాత్ముని తెలిసకొనజాలరు. సంజయుడు పరమాత్ముని 
గుతించి ధృతరాష్టునకు ఎన్నోవిధముల తెలిపెను. అతడు ఆ స్వామి 
(ప్రభావమును, మహిమను వివరించెను. కాని ధృతరాష్ట్రుడు ఆ (ప్రభువును 
గుణించి తెలిసికొనలేకపోయెను. మహాభారతములో ని ఉద్యోగపర్వమునందలి 
68వ అధ్యాయమునందు ఒక కథ గలదు. సంజయుడు దూతగా పాండవుల 
దగ్గుకు వెళ్లెను. అచటినుండి తిరిగి వచ్చిన పిదప ఆతడు వేదవ్యాస 
భగవానుని ఆజ్ఞతో పరమాత్ముడగు శ్రీకృష్ణుని ప్రభావమును, భగవత్తత్య్యమును 
వర్షించెను. 


106 భక్తియోగ తత్త్వము 





యతః సత్యం యతో ధర్మో యతో హ్రీ: ఆర్హవం యతః | 

తతో భవతి గోవిందో యతః కృష్ణస్తతోజయ: ॥ 

“సత్యము, ధర్మము, లజ్జ, బుజుభావములున్నచోట శ్రీ కృష్ణపరమాత్మ 
యుండును. కృష్ణపరమాత్మయున్నచోటనే విజయము ఉండును”, 

పృథివిం చాంతరిక్షం చ దివం చ పురుషోత్తమః । 

విచేష్టయతి భూతాత్మా క్రీడన్నిన జనార్దనః ॥ (10) 

“జనార్దనుడు సకల(ప్రాణులకు ఆత్మస్వరూపుడు. ఆ పురుషోత్తముడు 
తన లీలలను (ప్రకటించుచు పృథివిని, అంతరిక్షమును, దేవలోకమును 
(క్రియాశిలములుగా చేయుచున్నాడు”. 

స కృత్వా పాండవాన్‌ సత్రం లోకం సమ్మోహయన్నివ । 

అధర్మనిరతాన్‌ మూఢాన్‌ దగ మిచ్చతి తే సుతాన్‌ ॥ (11) 

“ఆ పరమాత్ముడే (పజలను మోహింపజేయుచు, పాండవులను 
నిమిత్తముగా చేసికొని, అధర్మనిరతులు, మూర్చులగు నీ పుత్రులను భస శ్రము 
చేయ తలంచుచున్నాడు”. 

కాలచక్రం జగచ్చ(క్రం యుగచుకం చ కేశవ: | 

ఆత్మయోగేన భగవాన్‌  పరివర్తయతే౭నిశమ్‌ ॥ (12) 

“సర్వేశ్వరుడగు కేశవుడు కాలమను చక్రమును, జగత్‌ అను చక్రమును, 
యుగమను చక్రమును తన యోగశక్తిచేత నిరంతరము తిప్పుచున్నాడు". 

కాలస్య చ హి మృత్యోశ్చ జంగమస్టావరస్య చ। 

ఈళశతే భగవానేకః సత్యమేతత్‌ బ్రవీమి తే॥ (13) 

“పరమేశ్వరుడగు శ్రీకృష్ణుడు తాను ఒక్కడే కాలమును, మృత్యువును 
సకలచరాచర జగత్తును శాసించుచున్నాడని నేను నీతో పలుకుచున్న ఈ 
మాటలు ముమ్మాటికిని సత్యములు", 

ఈశన్నపే మహాయోగీ సర్వస్య జగతో హరిః | 

కర్మణ్యారభతే కర్తుం కీనాశ ఇవ వర్ణనః | (14) 


పరమాత్ముడగు శ్రీకృష్ణుని ప్రభావము 107 


“శ్రీకృష్ణుడు మహాయోగి, సకల జగత్తును శాసించుచు, ధనధాన్యములను 
వద్దిచేయుటకై రైతువలె కర్మలను ఆరంభించుచున్నాడు”. 

తేన వంచయతే లోకాన్‌ మాయాయోగేన కేశవః | 

యే తమేన ప్రపద్యంతే న తే ముహ్యాంత మానవాః ॥ (15) 

"దేవదేవుడగు కేశవుడు తనయోగమాయచేత మనుష్యులను మోహితులను 
చేయుచు (భ్రమకు గుజే చేయుచుండును. కాని తనను శరణుజొచ్చిన 

మానవులను మాత్రము ఆ స్వామి మాయచే మోహితులు కావింపడు”, 

పిదప ధృతరాముడు సంజయుని ఇట్లు అడిగెను. “మాధవుడగు శ్రీకృష్ణుడు 
సకలలోకములకును సర్వేశ్వరుడను విషయము నీకు ఎట్టు తెలియును? 
నేను ఆ (ప్రభువును ఎందుకు తెలిసికానలేకపోవుచున్నాను?” అంతట 
సంజయుడు (ప్రత్యుత్తరమిచ్చుచు ఇట్టు చెప్పెను. "ఓ రాజా! మానవుని జ్ఞానము 
అజ్ఞానము చేత కప్పబడియుండును. అట్టివారు భగవంతుడగు శ్రీకృష్ణుని 
తెలిసికొనజాలరు: నీలో ఆ జ్ఞానము లేదు. కనుక నీవు తెలుసుకొనలేవు. ఆ 
స్వామిని వేవెజుగుదును"'. 

పిమ్మట ఉద్యోగ పర్వమునందలి 70వ అధ్యాయమునందు మరల 
ధృతరాష్ట్రుడు సంజయునితో ఇట్లు అడిగెను. "ఓ సంజయా! శ్రీకృష్ణుని 
విషయములో నేను నిన్ను ఒక సంగతిని అడిగెదను. నీవు నాకు 
కమలనయనుడగు శ్రీకృష్ణుని కథలను వినిపింపుము. నామ మహిమను, 
చరిత్రను తెలిసికొని ఆ పరమాత్ముని పొందుదును”. తరువాత సంజయుడు 
శ్రీకృష్ణుని నామ మహత్త్యములను, దివ్యగుణములను, ప్రభావములను 
పెక్కురీతుల వర్లించెను. ఐనప్పటికిని ధృతరాష్ట్రుడు పరమాత్ము డగు శ్రీ శ్రైకృస్లుని 
బాగుగా గుర్తించలేకపోయెను. భగవంతుని అనుగ్రహమును హరదనప వారే ఆ 
స్వామిని గుర్తించగలుగుదురు. 


పరమాత్మునయొక్క _ ప్రతకార్యమునందును. ఎలక్షణభావము నిండి 
యుండును: ఆ నె స్వామి సర్వశక్తి సంపన్నుడు, బుద్దికి సాగరుడు; అద్భుతమైన 
నేర్పుగలవాడు, ఆయన ఏ శ్రైయయెనను, ఏ ఎ ము “సంకల్పమైన ను, ఎప్పుడును 


నెష్పులము కాదు: ఎచటనైనన్సు ఏ పని ఐనను: నిష్పులమైనదనినచో 'అది 
శ వాలా. శీ 


108 భక్తియోగ తత్త్వము 





ఆయన ఇచ్చచేతనే జరిగినదనుకొనవలయును, అట్టు సఫలము కాని 
దానియందు గొప్ప రహస్యము ఇమిడియుండును. పరమాత్ముడు పాండవుల 
దూతగా హస్తినాపురమునకు వెళ్ళెను. ఆయన తలపెట్టన సంధికార్యము అచట 
సిద్దించలేదు. ఆ స్వామికి సంధి జరుగవలయునను కోరిక లేకుండుటయే 
దానికి కారణము. దూతగా వెళ్ళు సమయమున ఆ స్వామి (ద్రౌపదీదేవితో 
మాట్లాడిన విధము గమనించినచో ఇది స్పష్టము కాగలదు. అప్పుడు 
ద్రౌపదీదేవి అనేకవిధములుగా విలపించుచు భగవంతుని ఇట్లు (ప్రార్ధించెను. 
సుతా ద్రుపదరాజస్య వెదిమధ్యాత్‌ సముత్హితా। 
ధృష్టద్యుమ్నస్య భగినీ తవ కృష్ణప్రియా సఖీ ॥ 
ఆజమీఢకులం ప్రాప్తా స్నుషా పాండోర్మహాత్మనః । 
మహిషీ పాండుపుత్రాణాం పంచేంద్ర సమవర్భసామ్‌ ॥ 
సుతా మే పంచభిర్వీరై: పంచజాతా మహారథాః । 
ఆఅభిమన్యుర్యథా కృష్ణ తధా తే తవ ధర్మతః || 
సాహం కేశగ్రహం ప్రాప్తా పరిక్షిస్టా సభాం గతా। 
పశ్యతాం పాండుపుత్రాణాం త్వయి జీవతి కేశవ ॥ 
(మహా. ఉద్యో. 82/21-24) 
“ఓ కృష్ణా! నేను యజ్ఞవేదికయందు జన్మించిన మహారాజగు (ద్రుపదుని 
పుత్రికను. ధృష్టద్యుమ్నునకు సోదరిని. నీ వాత్సల్యమునకు పాత్రురాలను. 
అజామీఢ కులమునందు మా వివాహము జరిగెను. మహాత్ముడగు 
పాండురాజునకు కోడలిని, ఇం(ద్రునియంతటి తేజస్పంపన్నులగు 
పంచపాండవులకు పట్టపురాణిని. ఆ ఐదుగురు మహావీరులకు జన్మించిన 
మహారథులగు ఐదుగురు పుత్రులకు తలని. వారు ధర్మబద్ధముగా 
అభిమన్యునివలె నీకు ప్రియమైనవారు. ఓ కేశవా! నీవు మాకు ఆత్మబంధుడవై 
ఉన్నప్పటికిని ఆ పాండవులు చూచుచుండగనే ఆ కౌరవులు నా కేశములను 
పట్టుకొని నిండుసభకు నన్ను ఈడ్చుకొని వచ్చిరి, భరించరాని దుఃఖమునకు 
లోనుచేసిరి. 


పరమాత్ముడగు శ్రీకృష్ణుని ప్రభావము 109 





జీవత్సు పాండుపుత్రేషు పాంచాలేష్య్వథ వృష్ణిషు। 

దాసీభూతాస్మి పాహినాం సభామధ్యే వ్యవస్థితా Il 

“పాండుపుత్రులు, పాంచాలురు, వృష్ణికుల సంభవులు (బ్రతికియుండగనే 
పాపాత్ములైన కౌరవులు తమ సభకు లాగుకొనివచ్చిరి. అచట నేను దాసిగా 
చూడబడితిని"”. 

విరమర్తేష్యచేష్టేషు డ్రేక్షమాణేషు పాండుషు | 

పాహిమామితి గోవింద మనసా చింతితో౬స్మిమే ॥ 

“పాండవులు ఈ దృశ్యమును (నా దురవస్థను) చూచుచుండియు, 
చేతగానివారివలె నిశ్చేష్టులై యుండిరేగాని (చేతులు ముడుచుకొనియుండిరే 
గాని) ఏ మాత్రము కినుక వహింపలేదు. అందువలన “ఓ గోవిందా! నన్ను 
రక్షింపుము” అనుచు నేను నా మనస్సులో నిన్నే ధ్యానించుచుంటిని. 

అయంతే పుండరీకాక్ష దుశ్శ్ళానన కరోద్దత: । 

స్మర్తవ్యం సర్వకార్యేషు పరేషాం సంధిమిచ్చతా ॥ 

“ఓ పుండరీకాక్షా! శత్రువులతో సంధికార్యములను గూర్చి చర్చించునపుడు 
అన్నికార్యములందును (అన్ని సందర్భములలోను) దుష్టుడైన దుశ్శాసనుడు 
తన చేతులతో ఈ (నా) కేశములను పట్టుకొని ఈడ్చుకొని వచ్చిన 
విషయమును విస్మరింపకుము 

దుశ్చాసన భుజం శ్యామం సంభఛిన్నం పౌంసుగుంరితమ్‌ | 

యద్యహం యన పశ్యామి కా శాంతిర్భదయస్యమే I 

"శ్యామల వర్లముగల దుళ్ళాసనుని భుజము కదనరంగములో తెగిపడి 
దుమ్ముతో నిండినప్పుడు నేను దానిని చూడవలయును. లేనిచో నౌ 
హృదయమునకు శాంతియే కలుగదు. 

ఇత్వ్య్యుక్ష్యా బాప్పరుడ్దేన కంఠే నాయత లోచన । 

రురోద కష్ణా సోత్సుంపం సస్వరం బాప్పగద్గదమ్‌ I 

“విశాలమైన కన్నులుగల ద్రౌపదీదేవి ఇట్లు పలుకుచు పట్టరాని దుఃఖముతో 


110 భక్తియోగ తత్త్వము 





బోరుమని ఏడ్భుచుండగా గొంతు పెగలకుండెను. అప్పుడు ఆమె గద్గద 
స్వరముతో వణికిపోవుచు ఎంతయు రోదించెను"”. 


ద్రౌపదియొక్క దీనవచనములను వినినంతనే పరమాత్ముడామె యెడల 
(ప్రసన్నుడయ్యిను. పిదప ఆ స్వామి కౌరవులను నాశనము చేసెదనని తీవ్రముగా 
ప్రతిజ్ఞ చేయుచు ఇట్లు పలికెను. 

చలేద్ది హిమనాంఛైలో మేదినీ శతధా ఫలేత్‌। 

ద్యౌ: పతేచ్చ సనక్షత్రా నమే మోఘం వచోభవేత్‌ ॥ 

"బామాలయ పర్వతము చలించిపోవుగాక, ఈ పృథివి వందలకొలదిగా 
ముక్కలు ముక్కలు అగుగాక! నక్షత్రములతో కూడిన ఆకాశము 
ఊడిపడిపోవునుగాక నా ఈ వచనములు మాత్రము వ్యర్థములు కావు”. 

సత్యం తే ప్రతిజానామి కృష్ణేల బాష్పో నిగ్భహ్యతామ్‌ | 

హతామిత్రాన (శ్రియా యుక్తానచిరాద్‌ ద్రక్ష్యసేపతీన్‌ ॥ 

ఓ (ద్రౌపదీ! ఇంక నీవు కన్నీరు పెట్టవద్దు. (ఇక నీవు దుఃఖింపకుము). 
ఇక మీ శత్రువులు (కౌరవులు) నేలగూలుట తథ్యము. ఇది నా ప్రతిజ్ఞ, ఇది 
ముమ్మాటికిని సత్యము. నీ భర్తలు రాజ్యమును పొంది, సుఖసంపదలతో 
వర్థిల్హుట నిజము. వీటిని నీవు త్వరలోనే చూడగలవు, యుద్దము అనివార్యము. 
దానిని జరిపింపక తప్పుడు" అని ఆ పరమాతు గడు (కృష్ణుడు) తలంచుచున్నట్లు 
డినివల సిద్ధించును. (ప్రాపంచిక మర్యాదను (పద్దతులను) పరిరక్షించుట 
కును, తన వ పాండవుల కళంకమును తొలగించుటకును'ఆ స్వామి 
నాపురమునకు వెళ్లి సంధిప్రయత్నము చేసెనని (గ్రహింపవలయును. 
ణరంగమునందు ఆయుధమును పట్టనని పరమాత్ముడు ప్రతిజ్ఞ చేసెను. 
కాని తనకు ప్రియభక్తుడైన భీష్ముని చంపుదునని తన చక్రాయుధమును 
చేతబట్టెను. దీనికి కూడ కారణము ఆ (ప్రభువుయొక్క ఇచ్చయేం, 
భిష్మపర్వమునందలి ఈ ఘట్టము మిక్కిలి రహస్యముతో కూడినది, 
విరరసభరితము. ఇది (ప్రమమయమైన ఆస్వామియొక్క లీలయే యని 
తెలియనగును, భీష్మపితామహుడు శ్రీకృష్ణునకు గొప్పభక్తుడు. ఆత్యంత 


శద్దాతువు. భీము 1 సెంటు కోషపెట్టుటకే | సర్వేశ్వరుడు ర స పనిచె చేసెను. ఇది 


al 
న్ని 
యిలు 


పరమాత్ముడగు శ్రీకృష్ణుని ప్రభావము 111 


కడువిచిత్రమైనది. నిజమునకు పరంధాముని చేష్టలన్నియు దోషరహితములు, 
మిగుల దివ్యములు. ఆ స్వామియొక్క దివ్యతత్త్య్వమును తెలిసికొనుట 
సామాన్యవిషయము కాదు, 

పరమాత్ముని అనంతదివ్యగుణముల మహిమను ఎవరు వర్షించగలరు? 
ప్రపంచమునందు ఓర్పు, దయ, శాంతి మొదలగు సమస్త గుణములును 
తేజస్సు, ఐశ్వర్యము మొదలగు సకల విభూతులును, శక్తి ప్రతాపము ఆదిగాగల 
ఉన్నతభావములు అన్నియును సర్వశక్తిమంతుడగు శ్రీకృష్ణుని తేజస్సునందలి 
ఒక అంశముయొక్క విస్తారములే అని ఎజుగవలయును. భగవంతుడు 
స్వయముగా ఇట్లు విశదీకరించెను. 

యద్యద్విభూతిమత్‌ సత్వం శ్రీమదూర్దితమేవ వా | 

తత్తదేవావగచ్చ త్యం నును తేజో ంశసంభనమ్‌ ॥ 

అథవా బహునైతేన కం జ్ఞాతేన తవార్ణున | 

విష్ట్ణభ్యాహమిదం కృత్స్నమ్‌ ఏకాంశేన స్థితో జగత్‌ ॥ 

(గీత. 10/41, 42) 

“ఎభూతియుక్తము. అనగా ఐశ్యర్యయుక్తము, _కాంతియుక్తము, 
శక్తియుక్తము ఐన వస్తునేదైనను నా తేజస్సుయొక్క అంశమునుండియే 
కలిగినదిగా తెలిసికొనుము. అథవా! ఓ అర్జునా! ఇంతకంటెను 
విపులముగా తెలిసికొని ప్రయోజనమేమి? ఈసంపూర్ణజగత్తును కేవలము 
నా యోగశక్తియొక్క ఒక్క అంశతోడనేధరించు చున్నాను”. 


8. నానుము, రూపము, లిలలు, పరమధానుము 


మహాసృష్టికి ముందు నిర్గుణ నిరాకార సచ్చిదానంద ఘన బ్రహ్మయే 
యుండెను. మవోనృష్టి ప్రారంభమునందు ఆ పరమాత్మయుక్క 
ఆభిన్నశక్తిరూపమగు (ప్రకృతి అవ్యాకృత మాయయని చెప్పుదురు. ఆ 
ప్రకృతియందు జీవుల కర్మఫలములను, వారిచే అనుభవింపజేయుటకు 
స్వాభావికముగనే మహాకలకలము చెలరేగెను. దానివలన ఆ అవ్యాకృత 
మాయ సహజముగనే మూడు గుణములుగ విభజితమయ్యెను. పెరుగును 
చిలుకుటవలన వెన్న, మజ్జిగయను రెండు రూపములలో అది (ఆ పెరుగు) 
పరిణతి చెందును. ఇట్లే ప్రకృతి క్షోభించినపుడు విద్య, అవిద్యయను రెండు 
రూపములు దానియందు కలుగును. అందులో ప్రభవించు కోలాహల 
రూపమగు [క్రియయే రజోగుణము. దానివలన ఉత్పన్నమగు విద్యయే 
సత్త్యగుణము, అవిద్యయే తమోగుణము. ఇట్టు అది మూడు రూపములను 
పొందును. ఈ మూడు రూపములతో కూడిన పరమాత్మ స్వరూపమె 
సగుణనిరాకారము. దానివలననే ఆదిస్పష్టియొక్క విస్తారము జరుగును. 
సృష్టియొక్క ఉత్పత్తిని, స్థితిని, సంహారములను చేయుటకు ఆ పరమాత్మ 
బ్రహ్మ విషు మహేశ్యరులరూపములలో 'ప్రకటితుడగును. ఆ సగుణ నిరాకార 
పరమాత్మయే నృసింహుడు. శ్రీరాముడు, శ్రీకృష్ణుడు మొదలగు సగుణసాకార 
రూపములలో (ప్రకటితుడు అగుచు యుగయుగములందు లీలలను 
నెజపుచుండును. ఆకాశమందు పరమాణురూపములోనున్న జలమే మొదట 
రసరూపముననుండి పిమ్మట స్టూలజలరూపములో (ప్రకటితమగును. 
పరమాణు రూపములో విద్యమానమైన నిరాకార పృథివియే గంధరూపమున 
(ప్రకటితమగును. పిమ్మట భూమిగ సాకారరూపమును పొందును. 
ఇదేవిధముగ నిర్గుణనిరాకార బ్రహ్మయే సగుణ నిరాకారుడగును. తదుపరి 
సగుణ సాకార రూపమున (ప్రాదుర్భవించును. జలమునకు కారణభూతమగు 
పరమాణురూపము, సూక్ష్మరస రూపము, స్టూలజలరూపము, ఈ మూడును 
వస్తుతః జలమే యగును. ప్పధివికి కారణభూతమగు పరమాణురూపము. 
సూక్ష్మగంధరూసము, స్టూలమగు పృథ్వీరూపము అను మూడును వాస్తవముగ 


నామము, రూపము, లీలలు, పరమధామము 113 


ప్పృథివీరూపములే. నిర్గుణ నిరాకారమునందును, సగుణసాకారమునందును 
యథార్హముగ ఒకే పరమాత్మయుండును. ఈ విధముగ పరబ్రహ్మ 
పరమాత్మయొక్క సమ(గ్రరూపమైన తత్మ్యమును తెలిసికొని ఆయనను 
భక్తిశ్రద్దలతో ఉపాసించినచో మానవుడు అతి శీఘ్రముగా అవిద్యనుండియు, 
జననమరణ జరావ్యాధులనుండియు శాశ్యతముగా ముక్తుడగును. అట్టు 
సాధకుడు ఆ పరమాత్మను పొందగలడు. 


భయంకరమైన ఈ కలికాలమునందు పరమాత్ముని పొందుటకు ఆ 
ప్రభువు నందు కలుగు భక్తియే సర్యోత్తమము, సరళమైన ఉపాయము. ఆ 
పరమాత్ముడు సగుణసాకార స్వరూపమందు అవతరించినపుడు అజ్ఞానులగు 
పురుషులు ఆయనను తెలీసికొనలేరు, ఏలనన వారు మాయయను తెరవెనుక 
(మాయచేత) కప్పబడియుందురు. (గీత. 7/25). పరమాత్ముని శరణుజొచ్చి 
ఆయనను భక్తితో ఆరాధించవలయును. అప్పుడు ఆ పరమాత్ముడు ఆ భక్తుని 
ఆవరించియున్న తన మాయయను తెరను తొలగించును, అప్పుడు సాక్షాత్తు 
చిన్మయుడు, దివ్యుడు, సగుణసాకార రూపుడగు ఆ స్యామిదర్శనము ఆ 
పురుషునకు ప్రత్యక్షముగ కలుగును. కనుక ప్రతి మానవుడు (శ్రద్ధాభక్తులతో 
ఆ ప్రభువును భజింపవలెను. 

భక్తిని అనుష్టించువారలకు మిక్కిలి సులభము, మహత్తరముఐన ఒక 
సాధన కలదు. భగవంతునకు సంబంధించిన పదార్టములలో పరమాత్ముని 
దివ్యనామము, ఆయన రూపము, లీలలు ఆ ప్రభువుయొక్క దివ్యధామము 
అను నాలుగు ముఖ్యాంశములు గలవు, సాధకుడు వీటియొక్క గుణములను, 
ప్రభావమును, తత్తమును, రహస్యమును (ఆంతర్యమును) ఈ నాలుగు 
విశేషరూపములను న్షుఖ్మముగా తెలునుకొనవలయును. గుణముల 
ప్రభావమును, వాటి తత్త్వమును, రహస్యమును గూడ ఎరుగవలయును. 
అటులనే ప్రభావముయొక్క తత్వమును, ఆంతర్యమునుకూడ అవగతము 
చేసుకొనవలయును. ఈ మానవదేహమునకు (ప్రాప్తమైన చెవులు, నేత్రములు, 
మనస్సు, వాణి ఈ. నాల్మింటిద్యారా పైన చెప్పిన (భగవన్నామరూప 
లీలాధామములనెడి) పదార్థములను సేవించవలయును. అంతఃకరణములు, 


114 భక్తియోగ తత్త్వము 


ఇంద్రియములు మొదలగు అన్నిద్యారములనుండి పరమాత్ముని ఉపాసన 
జరుగుచున్నప్పటికిని వాటిలో కర్షములు, నేత్రములు, మనస్సు, వాక్కు అను 
ఈ నాలుగు ద్వారములు (ప్రముఖమైనవి. పైన చెప్పిన పదార్థ్హములనుగూర్భి 
భక్తులనుండి (శ్రద్ధాభక్తులతో కర్షములద్వారా వినవలెను. నేత్రములతో 
సచ్చాస్త్రములను చదివి (గ్రహింపవలెను. వాటిని మనస్సుచేత మననము 
చేయవలయును. పిమ్మట తన వాణిద్యారా ఇతరులకు బోధించుచుండ 
వలయును. ఇట్లు (శ్రద్దాభక్తులతో ఏటిని సేవించుటవలన మానవునకు 
పరమాత్ముని యొక్క దర్శనము (ప్రాప్తించును. పరమానందము కలుగును. 
అపరిమితమగు సమతాభావము సమకూరును. పరమాతు 9 స్వరూపజ్ఞానము 
ఉన్నదున్నటుల (యథాస్టితిలో) (ప్రాప్తించును. 

ఇప్పుడు ఈ పదార్థములను చక్కగా తెలిసికొనుటకై కొంతవిస్తృతముగ 
ఆలోచింపవలయును, 

పరమాత్ముని నామప్రభావము 

ఓర్పు, దయ, శాంతి, (పమ మొదలగునవి పరమాతు శని దివ్యగుణములు. 
ఇవన్నియు ఆ స్యామియొక్క నామములన్నింటియందు కూడ ఉండును. 
నామమును జపించుట, కీర్తించుట, ఎనుట, స్మరించుటవలన నామియొక్క 
(పరమాత్మునియొక్క దివ్యగుణములు ఉపాసకునియందు సహజముగనే 
వచ్చిచేరును. నామముయొక్క గుణమాహాత్మ్యమును ఏమని చెప్పగలము? 
శ్రీతులసిదాసస్వామి నామమహిమను తెలుపుచు ఇట్లు పలికెను, 

"నామమహిమను గూర్చి నేనేమి (ఎంతని) చెప్పగలను? ఆ శ్రీరాముడు 
సైతము నామనుహిమను వర్షింపజాలడు”. (రామా, 'బా.కోం. దో. 25/4) 

భగవన్నామము యొక్క ప్రభావము 

నామమును జపించుట, కీర్తించుట, శ్రవణముచేయుట, స్మరించుటవలన 
పూర్వము చేసికొన్న సమస్త పాపములు నశించును. అజ్ఞానముతో కూడిన 
అహంకార వుమకారములు, రాగద్వేషములు, కామ(కోధములు, 
లోభమోహములు మొదలగు దుర్గుణములనుండి మానవుడు ముక్తుడగును. 


నామము, రూపము, లీలలు, పరమధామము 115 





అసత్యము, కపటము, హింస, దొంగతనము, వ్యభిచారము, మద్యపానము, 
జూదము, మొదలగు దురాచారములు దూఠమగును. ఆధిభౌతిక, ఆధిదైవిక, 
ఆధ్యాత్మక దుఃఖములు పూర్తిగా తొలగిపోవును, అట్టివాడు నామజపమువలన 
పరమాత్మను తప్పక పాందగలడు. 

“పావనిఐన హనుమంతుడు ఈ పావన నామస్మరణముచే శ్రీరాముని 
తన వశమునందుంచుకొన గలిగెను. పతితుడైన అజామీళుడు, అర్హుడైన 
గజేంద్రుడు, చిలుకకు రామనామమును నేర్చిన గణికాంగనయు శ్రీహరినామ 
మహిమచే ముక్తిని పొందిరి. ఇంకను ఆయన ఇట్లు పలికెను”. 

(రామా. బాకాం. 25/3, 4) 

“నివు లోపల, బయటకూడ (ప్రకాశమును కోరుకొనినచో ముఖమనెడి 
ద్యారమున _ నాలుకయనెడి గడపపై రామనామనును మణిదీపమును 
ఉంచుము". (రామా. టా.కాం. దో. 21) 

ఒకానొక కని ఇట్లు చెప్పెను. 

“ఎండినగడ్డిమిద నిప్పుకణిక పడినచో అది దగ్రమైనట్టు భగవన్నామమును 
హృదయమునందు జసించినచో పాపములన్నియు నశించును”. 

శ్రీమద్భాగవతము నందు ఇట్లు నుడివిరి. 

ఆజ్ఞానాదథవా జ్ఞానాదుత్తమశ్లోకనామ యత్‌ | 

సంకిర్తితమఘం పుంసో దహోదేధో యధానలః ॥ (6/2/18) 

"అగ్ని కట్టలను కాల్సివేయును. అట్లే తెలిసిఐనను, తెలియక ఐనను ఉత్తమ 
హ్లోకుడగు శ్రీహరినామమును కీర్తించిన వారియొక్క పాపములన్నియు 
నశించును". 

శ్రీచైతన్వమహాప్రభువు ఇట్లు నుడివెను. 


“భగవంతుడు తన అనేక నామములను ప్రకటించెను. వాటిలో తన 
శక్తినంతయు జొప్పించెను. వానిని స్మరించుటకు కాలనియమమేదియును 


116 భక్తియోగ తత్త్వము 
చేయలేదు. మనుష్యుడు ఎల్లవేళల భగవన్నామమును స్మరింపవచ్చును. దీనికి 
ఏ ఆటంకమును ఉండదు”, 

శ్రీిమద్భగవర్గీతయందు కృష్ణపరమాత్మ ఇట్లు పలికెను. 


అపి చేత్‌ సుదురాచారో భజతే మామనన్యభాక్‌ 

సాధురేవ స మంతవ్యః సమ్యగ్య్యవసితో హా సః ॥ 

క్షిప్రం భవతి ధర్మాత్మా శశ్వచ్చాంతిం నిగచ్చతి | 

కౌంతేయ ప్రతి జానీహి న మే భక్తః ప్రణశ్యతి ॥ 

(గీత. 9/30, 31 

మిక్కిలి దురాచారుడైనను అనన్యభక్తితో నన్ను భజించినచో ఆతనిని 
సత్సురుషునిగానే భావింపదగును. ఏలనన యథార్థముగా అతడు నిశ్ళయబుద్ది 
గలవాడు. అనగాపరమాత్ముని సేవించుటతో సమానమైనది మజీయొకటి 
ఏదియును లేదని గట్టిగా నిశ్చయించుకొనినవాడు. కౌంతేయా! అతడు 
శీఘ్రముగా ధర్మాత్ముడగును. శాశ్వతమైన పరమశాంతిని పొందును.'నా 
భక్తుడెన్నడును నష్టమునకు గురికాడు' అను విషయమును నిశ్చయముగా 
ఎతుంగుము, 

భగవంతుని నామముయొక్క తత్త్వము 

నామము నామి* నుండీ వేరు కాదు. నామికిని, నామమునకును 
భేదమేమియును లేదు. పరమాత్ముడు గీతలో ఇట్లు చెప్పెను. 

“యజ్ఞానాం జపయుజ్ఞోస్మి” (గీత. 10/25) యజ్ఞములయందు 
జపయజ్ఞమును నేను. ఇతర సమస్త యజ్ఞములు నన్ను పొందుటకు 
సాధనములు, 

వాస్తవముగ పరమాత్మయే స్వయముగ నామము యొక్క రూపములో 
ప్రకటితుడగును. పరమాత్మస్వరూపమును పరమాత్మ విషయక జ్ఞానమును, 
భగవంతుని నామమును ఇవన్నియు సమానములే. వీటిమధ్య భేదము లేదు. 


శి నామము = పేరు, ఆనామము గలవాడు నామె. 


నామము, రూపము, లీలలు, పరమధామము 117 


కనుక నామమును జపించుటవలన నామయొక్క స శ్రరకాము సహజముగ 
ఆ(ప్రయత్నముగ జరుగుచుండును. ఇట్లు అర్థము చేసికొనుటయే పరమాత్మ 
నామ తత్త్యరహస్యమును తెలిసికొనుటయగును. 
కఠొపనిషత్తునందు ఇట్లు చెప్పబడినది. 
ఏతద్‌ ఏవ అక్షరం బ్రహ్మ ఏతద్‌ ఏవ అక్షరం పరమ్‌ | 
ఏతద్‌ ఏవ అక్షరం జ్ఞాత్వా యోయదిచ్చతి తస్యతత్‌ ॥ (1/2/16) 
"ఈ ఓంకారము అను అక్షరమే సగుణబ్రహ్మ. అతడు అక్షరుడు. అనగా 
శాశ్వతముగా ఉండువాడు. ఈ అక్షరుడే నిర్గుణ పరబ్రహ్మ. ఈ ఓంకారరూప 
అక్షరుని తెలిసికొనిన మనుష్యుడు తాను కోరుకొనిన ఏ వస్తువును ఐనను 
సునాయాసముగా పొందగలడు”. 
భగవన్నామ రహస్యము 
వాక్కుద్వారా భగవన్నామమును జపించుటకంటె మనస్సులో ధ్యానించుట 
(జపించుట) వలన అది వందరెట్టు అధిక ఫలము నొసగును. ఆ మానసిక 
జపము కూడ (శద్దాభక్తులతో చేసిన ఎడల దానివలన అనంతఫలము 
లభించును. దానిని గుప్తముగా నిష్కామభావముతో చేసిన ఎడల అది 
శీఘ్రముగా పరమాత్మప్రొప్తి కలుగచేయును. 
రామచరితమానసమందు ఇట్లు తెలుపబడినది. 
"మనోవాక్కర్మలయందు (త్రికరణశుద్దిగా) సర్వదా నన్నే స్మరించుచు 
నిష్కాముడై నన్ను భజించువాని హృదయమే నా నివాసస్థానము" 
(రామా. అరణ్య దో. 16) 
“భక్తితో ధ్యానించు (జపించు)వారు సంసార సముద్రమును గోష్పాద 
సదృశమైన దానినిగా సులభముగా దాటగలరు". 
(రామా. బా;కాం. దో. 118/2) 
“నామజపమువలన పాపములు నశించుచుండును గదా అని తలంచి 
పాపముల నాచరించుట, (ప్రజలముందు (ప్రదర్శించుట కొజకు 
నామజపమును నెపముగా చేసికొని, లోలోపల రహస్యముగా పాపములు 


118 భక్తియోగ తత్త్వము 





చేయుట - భగవన్నామము పేరుతో పాపము చేయుట ఇవి అన్నియును 
డాంబికముగా (ప్రవర్తించుటయే యగును. నామరహస్యము నెణీగినవాడు 
దోషరహితుడగును. 
భగవత్స్యరూపము - గుణములు 

పరమాత్ముణ రంగు, రూపము, ఆకారము, లావణ్యము ఇవన్నియు 
అత్యంత మధురములు, కోమలములు, రసమయములు, పరమ 
ఆకర్షకములు, ఉజ్ఞ్యల కాంతిమయములు, సంశోభితములు, అలౌకికములు, 
సుందరములు, అద్భుతములు. ఆ స్వామి అనంతమైన క్షమాగుణము, 
అపారమైన దయ, పరమశాంతి, (ప్రేవు, న్యాయబుద్ది, సౌహార్రము, సారళ్యము, 
మాధుర్యము, సమానభానము, బజౌదార్యము, ధైర్యము, వీరత్వము, 
గాంభిర్యము, సత్యసంధత, నిరభిమానము, నిరహంకారము, నిర్వైరము, 
భయము లేకుండుట, పవిత్రత, భక్తులయందు వాత్సల్యము, సౌమ్యభావము 
మొదలగు దివ్యగుణములు అనంతమైన, నిరతిశయములు. ఇవి అత్యంత 
ఏలక్షణమైనవి. ఇది సంక్షిప్త్రముగ పరమాత్ముని గుణములను నవలోకించుట 
యగును. 

పరమాత్మ స్వరూపముయొక్క ప్రభావము 

పరమాత్ముని (ప్రభావములు అపరిమితములు: ఆ స్వామి బలపరా[క్రమ 
ములు సంపూర్ణములు, సాటిలేనివి, ఐశ్వర్యములు అద్భుతములు. తేజస్సు 
వర్లనాతీతము. శక్తిసామర్థ్యములు, జ్ఞానవైరాగ్యములు నిరుపమానము ఆ 
స్వామి ధర్మస్వరూపుడు. యశస్సంపన్నుడు. శ్రీకరుడు. ఆయన విభూతులు, 
మహిమలు అనంతములు. ఆ (ప్రభువు తేజస్వరూపుడు. జగదుత్పత్తి స్థితి, 
లయములను చేయుటలో సమర్ధుడు, సర్వమును తెలిసినవాడు, సమస్త 
జగత్తును ధరించువాడు, భరించువాడు. సర్వవ్యాపకుడు, సకలమును 
నియంత్రించువాడు, సర్వేశ్వరుడు, సర్వాంతర్యామి ఆ ప్రభువు. సంభవమును 
అసంభవముగా, అసంభవమును సంభవముగా చేయుటయందు (అఘటన 
ఘటనా) సమర్హుడు. సూర్యోదయమగుటతోడనే అంధకారము నశించును. 
అట్లే పరమాత్మస్వరూపమును స్మరించుటవలన, ధ్యానించుటనలన సకల 


నామము, రూపము, లీలలు, పరమధామము 119 


దుర్గుణములు, దురాచారములు, వికారములు, దుఃఖములు, దోషములు 
సంపూర్తముగ్‌ దూరమగును, మానవుడు సద్గుణములు క కలిగి సదాచార 
సంపన్నుడగును. జననమరణరూపమైన సంసారసాగరమునుండి' ఉద్దరింప 
బడును. సహజముగ శీఘ్రముగనే పరమాత్మను పొందును. 
అనన్యచేతాః: సతతం యో మాం స్మరతి నిత్యశః । 
తస్వాహం సులభః పార్థ నిత్వయుక్తస్య యోగినః ॥ (గీత. 8/14) 


“పారా! నిత్యము నిరంతరము అనన్యభావముతో చిత్తమును నాయందే 

లిపి, వురుషోత్రముడనైన నన్నే న్మరించుచు, సంతతము 

మత్సరాయణుడైన యోగికి నేను సులభుడను. అనగా అతనికి సహజముగనే 
నేను లభింతును”. 

తేషామహం సముద్దర్తా మృత్యుసంసారసాగరాత్‌ | 

భవామి నచిరాత్‌ పార్థ మయ్యావేశితచేతసామ్‌ ॥ (గీత. 12/7) 

“ఓ అర్జునా! నాయందెలగ్నమనస్కులైన అట్టి పరమభక్తులను నేను 
న్‌ా షు My గగ మ్య తు ల్‌ కక్‌ 
శీఘ్రముగనే మృత్యురూపసంసారసాగరమునుండి ఉద్దరించెదను”. 

భగవత్‌ స్వరూపతత్త్యము 

ఆకాశమునందలి పరమాణువులు, ఆవిరి మేఘములు, (నీటి) బిందువులు, 
వడగండ్లు, మంచు ఇవన్నియు జలతత్త్య ముయొక్కి రూసములే. ఇదేవిధముగ 
సగుణ నిర్గ్వుణములు, సాకార నిరాకారములు, మ 
జడచేతనములు. స్టావర జంగమములు, సదసత్తులు, స్టూలసూక్ష్మము 
కొర్యకారణములు - వీటికి ఆతితమైైన సకలమును సాొత్తికము 
ఒక్కపరమాత్మ స్వరూపమే యగును. 

ఆప! రమెశ్వరుడు గితయందు ఇట్లు చే పెను, 
బహూనాం జన్మనామంతచే జ్ఞా నవాని మారి ప్రపద్యతే | 
వాసుదేవ: సర్శమితి స 'మహాత్నా సుదుర్లభ: ॥ (గీత, 7/19) 


“అనేకజన్మలసిదప జ్ఞానియైనవాడు(భగవత్తత్య్యమును ఎటిగినవాడు) 


120 భక్తియోగ తత్త్వము 





సర్వమూ వాసుదేవమయమే యని భావించి, నన్ను శరణుపొందును. అట్ట 
మహాత్ముడు లభించుట అరుదు". 
మనసా వచసా దృష్ట్యా గృహ్యతే£_ న్యైరపీంద్రియె: 
అహమేవ న మత్తో౭_న్యదితి బుధ్యధ్య్వమంజసా ॥ 
( శ్రీమద్భా.11/13/24) 
“జగత్తులో మనస్సుచేత, వాక్కుచేత, దృష్టిచేత ఇంకను ఇతరములగు 
ఇం(ద్రియములచేత (గ్రహింపబడు విషయములన్నియు నా స్వరూపములే. 
నాకంటే భిన్నములు కావు. ఈ సిద్దాంతమును తెలిసికొనుడు”. 
భగవత్స్యరూప దర్శనము 
భగవంతుడు సర్వజ్ఞుడు, సర్వశక్తిమంతుడు, సర్వత్ర సమభావము 
కలవాడు, సగుణ నిర్గుణరూపుడగు పరమాత శ్రే. దివ్యమగు అవతారములను 
భరించి, స్వయముగా (ప్రకటితుడగుచుండును. ఆ స్వామి భవ్యగుణములు, 
ప్రభావములు, తత్త్వము, రహస్యము మొదలగునఎ అచింత్యములు, 
అపరిమితములు, దివ్యములు. ఆ స్వామి భక్తులు తప్ప వాటినెవ్యరును 
తెలిసికొనజాలరు. ఇది ఆ ప్రభువుయొక్క రహస్యము. గీతలో భగవానుడిట్టు 
పలికెను. 
అజో2.పే సన్నవ్యయాత్మా భూతానామీశ్వరో£_పి సన్‌ 1 
ప్రకృతిం స్వామధిష్టాయ సంభవామ్యాత్మమాయయా ॥ (గీత. 4/6) 
“నేను జన్మరహితుడను, నిత్యుడను, సమస్త ప్రాణులకును ఈశ్చరుడను. 
అయినను నా (ప్రకృతిని అధీనములోనుంచుకొని, నా యోగ మాయచే 
అవతరించుచుందును. అర్జునుడిట్లు పలికెను”, 
సర్వమేతదృతం మన్యే యన్మాం వదసి కేశవ | 
నహి తే భగవన్‌ వ్యక్తిం విదుర్డేనా న దానవాః ॥ 
స్వయమేవాత్మనాత్మానం వేత్ధ త్యం పురుషోత్తమ | 
(గీత. 10/1415) 


నామము, రూపము, లీలలు, పరమధామము 121 





“ఓ కేశవా! నీవు చెప్పుచున్నది అంతయునుసత్యమే. హే భగవన్‌! నీ 
లీలా మయస్వరూపమును దేవతలు గాని దానవులు గాని తెలిసికొనజాలరు”. 
“ఓ పురుషోత్తమా! నీ తత్త్వమును నీవే స్వయముగా ఎణుంగుదువు". 

రామచరితమానసమునందు భగవంతునియొక్క స్వరూప రహస్యమును 
గూర్చి ఇట్లు ప్రస్తావింపబడనది. 

"ఒకే సమయమున (ప్రభువు అనేక రూపములలో (ప్రకటితుడై (ప్రతివ్యక్తికిని 
వారివారి యోగ్యతలకు అనుగుణముగ దర్శనమిచ్చెను. ఒక్క క్షణముననే 
భగవంతుడు అందజేని ఆనందింపజేసెను. ఉమా! ప్రతియొక్కరును (ప్రభువు 
మొట్టమొదట తననే కలిసికొన్నాడు అని భావించిరి". 

(రామా ఉకాం. దో. 5/3,4) 
పరమాత్మస్యరూపమును స్మరించు పురుషుడు ఆ స్వామికి ఆత్యంత 
ప్రయమైనవాడు. ఇదికూడ స్వరూపరహస్య విషయమే. 
భగవంతుని లీలలయొక్క గుణముల ప్రభావము - తత్వరహస్యము 
ఇది రామావతారమునందలి కథ. విభీషణుడు సర్వేశ్వరుడగు శ్రీరాముని 
శరణుజొచ్చెను. అంత శ్రీరామచంద్రుడు “మిత్రమా! ఈ విషయమున నీ 
అభిప్రాయమేమి" అని సుగ్రీవుని అడిగెను, పిదప వానరరాజగు సుగ్రీవుడు 
ఇట్లు పలికెను, “మహారాజా! అవధరింపుడు. నిశాచరులు మాయావులు. వారి 
నిజస్వరూపములను తెలిసికొనుట కష్టము. వారు కామరూపులు. అతని 
(విభీషణుని) రాకయొక్క ఆంతర్యమేమో మనకు తెలియదు. ఈ దుష్టుడు 
మన రహస్యములను తెలిసికొనుటకై వచ్చినాడని నా అభిప్రాయము. ఇతనిని 
బంధించి యుంచుట మంచిదని నాకు తోచుచున్నది". అప్పుడు 
పరమాత్ముడిట్టు పలికెను. “మిత్రమా! నీవు తెలిపిన విషయము రాజనీతిని 
అనుసరించియుక్తమే"'. 

“వానరరాజా! విభీషణుడు దుష్టుడే ఐనచో అతడు నన్ను ఆ(శ్రయించెడి 
వాడు కాడు. ఒకవేళ రావణుడు అతనిని మన రహస్యములను తెలిసికొనుటకే 
పంపినను మనము భయపడవలసిన పనియే లేదు. ఏలనన మిత్రమా! 
ప్రపంచములోని రాక్షసుల నందరిని ఈ లక్ష్మణుడు ఒకే ఒక్కక్షణములో 


122 భక్తియోగ తత్త్వము 


మట్టుపెట్టగలడు. అంతేగాక భయవిహ్యలుడై నన్ను శరణుగోరినవానిని నేను 
నా (ప్రాణములవలె. కాపాడుదును. ఇది నా నియమము". 

“శరణుజొచ్చినవానికి అభయమిచ్చి కాపాడుట నా ప్రతిజ్ఞ”. 

(రామా, సుం.కా. 42/4) 

ఈ విషయము వాల్మీకి రామాయణమునందు ఇట్లు ప్రస్తావింపబడినది. 

సకృదేవ ప్రపన్నాయ తవాస్మీతి చ యాచతే | 

అభయం సర్వభూతేభ్యో దదామ్యేతద్రుతం మమ ॥ 

(వారా: యు,కాం. 18/35) 

“నేను నీ వాడను' అని పలుకుచు ఎవ్వరైనను (ప్రపత్తితో నన్ను 
శరణుగోరినచో వారికి (సకల (ప్రాణులకును) అభయమిత్త్తును. (వారిని 
రక్షింతును.) ఇది నా వ్రతము”. 

హనుమదాది వానరులు విభీషణుని పరమాత్ముని చెంతకు తీసికొనివచ్చిరి. 
వచ్చినతోడనే విభీషణుడు భగవంతుడగు శ్రీరాముని చరణములమీద 
సాగిలపడి ప్రణమిల్లెను. ఆయన ఆ (ప్రభువును శరణుజొచ్చెను. వెంటనే ఆ 
స్వామి విభీషణుని తన హృదయమునకు హత్తుకొనెను. పిమ్మట సముద్ర 
జలములను తెప్పించి ఆతనిని లంకాసామ్రాజ్యమునకు పట్టాభిషిక్తుని చేసెను. 

రామచంద్రుడు విభీషణుని విషయములో సు(గ్రీవునియొక్క 
అభిప్రాయమును కోరుట, ఆ వానరరాజిచ్చిన సలహా సముచితమైనదేయని 
పలుకుట అనునవి ఆ స్వామి యొక్క నీతికిని, స్నేహలక్షణమునకును 
నిదర్శనములు. శరణుజొచ్చిన వానిని పరిత్యజింపకుండుట ఆయన శరణాగత 
వాత్సల్యమునకు చక్కని తార్కాణము. విభీషణుని లంకకు రాజ్యాభిషిక్తుని 
గావించుట, ఆయన తన ధర్మముగా భావించెను. ఆ ప్రభువుయొక్క 
బాదార్యము అట్టిది. ఇవన్నియును భగవంతుని లీలలను ఆ ప్రభువుయొక్క 
ఉదాత్తగుణములను తెలుపుచున్నవి. 

దుష్టహృదయుడు పరమాత్ముని సమీపమునకే రాలేడు. ఇది ఆ స్వామి 
యొక్క లీలాప్రభావము, “లక్ష్మణుడు సకల రాక్షసులను క్షణములో 


నామము, రూపము, లీలలు, పరమధామము 123 





మట్టుపెట్టగలడు, అని రామచంద్రుడు పలికెను. ఇది కూడ ఆ (ప్రభువు 
యొక్క అను[గ్రహమువలననే సాధ్యము. ఆ చేవదేవుని ప్రభావము అట్టిది. 

పూర్షబ్రహ్మయగు పరమాత్మయే స్వయముగా శ్రీరాముని రూపములో 
అవతరించెను. పరమాత్ముని భగవత్తత్వ రహస్యమును ఎజుగుటయే ఆ 
సర్వేశ్వరుని లీలాతత్త్యమును తెలిసికొనుటయగును. 

పరమాత్ముడు విభీషణునకు శరణము ఇయ్యవలెననియే భావించెను. 
కాని ఆ స్వామి దీనిని గుప్తముగనే యుంచి సుగ్రీవాదుల అభి(ప్రాయములను 
అడిగెను. వారి సూచనలను మన్నించుచునే తన అభి(ప్రాయమునకు 
అనుకూలముగ కార్యము నాచరించెను. సర్వేశ్చరునిముందు రాక్షసుల మాయ, 
కపటము, మోసము ఏవియు పనిచేయవు. ఈ విషయము సుీవాదులకు 
తెలియదు. కనుక వారి ఎదుట ఆ ప్రభువు తన ప్రభావ రహస్యమును 
(ప్రకటించెను. 

“విభీషణుడు దుష్టహృదయుడే ఐనచో నన్ను ఆ(శ్రయించెడి వాడు కాదు.” 

(రామా; సుందర. దో. 43/2) 

“దుష్టులు నా చెంతకు రారు. నా దగ్గజుకు వచ్చెడివారు దోషరహితులై 
యుందురు”, అని శ్రీరామచం(ద్రప్రభువు తనలో దాగియున్న (ప్రభావమును 
నూచనప్రాయముగ తెలిపెను. ఆ స్వామి ఆంతర్యమును అర్దము 
చేసికొనుటయే ఆయన లీలలను (గ్రహించుటయగును. 

ఇక శ్రీకృష్ణావతారమునందలి విశేషములను గమనింతము - ఒకనాడు 
శ్రీకృష్ణుడు యమునానదీతీరమున చల్చులారగించుచు బాల్యలిలలను 
(పకటింపసా7ను. అందరును తమతమ చద్దిమూటలను విప్పి భోజనములు 
చేయసాగిరి. అప్పుడు భగవంతుడు అందజుకును మధ్యన కూర్చుండెను.” 





% జలజాంతస్ట్రిత కర్షికం దిరిగి రా సంఘంబులై యున్నటే 
కులచందంబున( గృష్ట్ణునిం దిరిగి రా( గూర్చుండి వీక్షించుచున్‌ 
తిలలు, బల్లనముల్‌ దృణంబులు అతల్‌ చిక్కంబులుం బువ్చు లా 
కులు కంచంబులుగా భుజించి రచటన్‌ గోపార్భకుల్‌ భూవరా! 


(పోతన, శ్రీమదా. 10/493) 
il 


124 భక్తియోగ తత్త్వము 





గోపాలురందరును ఆయనచుట్టు, పద్మమునందలి దుద్దుచుట్టునుగల 
రేకులవలె వలయాకారముగ కూర్చొనియుండిరి. ప్రతిఒక్కడు తన భోజనమే 
రుచికరమైనదని, (శ్రేష్టమైనదని పలుకుచుండెను. అట్టు ఒకరినొకరు నవ్వించు 
కొనుచుండిరి. పరమేశ్వరుడు కమలములవంటి తన కరకములతో 
గడ్డిపరకలను పట్టుకొని వినోదము చేయుచుండెను. అవి అన్నియును 
పరమేశ్వర లీలలు. బాలకులందరు ఆ స్వామి ప్రకటించుచున్న అద్భుత 
వినోదములతో తన్మయులగుచుండిరి. వారు ఆ లీలావినోదముల యందు 
మునిగి ఆవుదూడల విషయమునే మరచిపోయిరి. ఆ ప్రభువు మాయవలన 
అవి వారి స్మృతిపథమునుండి తొలగిపోయెను. కొంతసేపటికి వారికి 
గోవత్సముల సంగతి జ్ఞాపకమునకు వచ్చెను. అప్పటికే అవి అడవిలో వీరికి 
కన్సించనంత దూరముగా వెళ్లిపోయెను. వెంటనే గోపాలురు భయ(భ్రాంతులైరి. 
పరమాత్ముడు వారితో ఇట్లు పలికెను, “మీరు భయపడవలదు. నేను మీకు 
వాటిని తెచ్చి ఇచ్చెదను. “సర్వేశ్వరుడు గోవులను వెదకుటకై బయలుదేరెను. 
బ్రహ్మదేవుడు ఆ స్వామి లీలలను చూచి మిగుల ముగ్దుడయ్యెను. ఆయన 
మొదట ఆవులదూడలను, తదుపరి గోపాలురను దాచిపెట్టెను, (అంతర్జానము 
చేసెను). పరమాత్మునకు గోవత్సములు దొరకలేదు సరికదా! తిరిగివచ్చి 
చూడగా అచట గోపాలురు కూడ కనిపించలేదు, అప్పుడు శ్రీకృష్ణునకు 
ఇదంతయు బ్రహ్మచేసిన పనియేయని అర్ధ్థమయ్యెను. అంతట ఆ కృష్ణ ప్రభువు 
గోపాలురమాతలను, గోవత్సముల తల్లులను (గోవులను) ఆనందింపచేయ 
దలంచెను. వారికి బ్రహ్మానందమును అను గ్రహించవలెనని భావించెను. అట్లే 
(బ్రహ్మదేవుని మోహమును కూడ తొలగింపజేయవలెనని తలంచెను. 
వారందరిని అనుగ్రహించుటకొఅకే ఆ స్వామి గోపాలుర, గోవత్సముల 
రూపములను ధరించెను. ఆ బాలుర శరీరములు, కరములు, పాదములు, 
శిరములు, వేణువులు, చల్టులు మూటగట్టిన వస్త్రములు, వారు ధరించిన 
వ(స్త్రాభరణములు, శీలస్వభావములు నామగుణములు వారి ఆకారములు, 
వారి అవస్థలు (నయస్సులు) వారు నేర్చిన ఆటపాటలు వీటన్నిటితోను వారి 
వారి రూపములతోను గోవత్సముల రూపములలోను ఆ పరమాత్ముడే 
(ప్రకటితుడయ్యెను. అచట ఎంతమంది గోపబాలురుండిరో ఎన్ని 


నామము, రూపము, లీలలు, పరమధామము 125 


ల నుప పసుపు సప పా. 
గోవత్సములుండెనో అన్ని రూపములలోను ఆ పరబ్రహ్మయే కనిపించెను. 
ఇది ఒక గొప్ప ఆద్భుతలిల, ఆ పరబ్రహ్మ " ఈ జగత్తంతయు విష్ణుమయమే" 
యను విషయమును (ప్రత్యక్షముగా చూపించెను.” 

బలరామునకు ఇదేదియు మొదట అర్థము కాలేదు. గోపాలుర తల్లులకు 
తమ పిల్లలమీద మునుపటికంటె (ప్రేమానురాగములు చెప్పలేనంతగా 
అధికమయ్యెను. గోమాతలు వత్సములమీద అత్యంత(ప్రేమను నర్జింప 
చేయుచుండిరి. మహాత్ముడైన బలరామునకు అప్పుడు సందేహము కలిగెను. 
ఆయన పరిశీలనా దృష్టితో అందరిని చూడనాగెను. అప్పుడాస్యామికి 
గోవత్సములు, గోరక్షకులగు గోపాలురు, సకలసామగ్రియు (ప్రత్యక్షముగా 
శ్రీకృష్ణుని రూపముననే కనిపించెను. అప్పుడాయన చకితుడై ముగ్దుడయ్యెను. 

(కృష్ణప్రభువు లీలలు పరమాశ్చర్యకరములు, పరమానంద భరితములు కదా!) 

ఈ లీలయందు బ్రహ్మదేవుని కాలమానమున ఒక్క తృటి కాలమే 
గడచెను. (అది మనకొక సంవత్సరము) బ్రహ్మదేవుడు ఆ వత్సములను, 
గోపబాలురను చూచెను. కృష్ణుడు స్వయముగా తానై రూపొందిన గోపాల 
గోవత్సములకును, తాను దాచి ఉంచిన గోవత్సగోపాలురకును మధ్యన 
భేదమేమియు ఆయనకు గోచరింపకుండెను. నిజమైన వారెవరు? తరువాత 
సృష్టింపబడిన వారెవరు? అనునది ఆయనకు అర్థమే కాలేదు. ఆయన (భ్రమలో 
మునిగిపోయెను. ఈ విధముగా ఆలోచించుచుండగనే సృష్టికర్తకు గోపాలురు, 
గోవత్సములన్నియు శ్రీ కృష్ణపరమాత్మ రూపముననే కనిపించసాగెను. వెంటనే 
ఆయనకు పరమాత్ముని పరమతత్యము అవగతమయ్యెను. అంతట 
పరమాత్ముని పాదములపైబడి (బ్రహ్మదేవుడు సాష్టాంగముగ ప్రణమెల్లను. 
గద్గదస్యరముతో ఆ ప్రభువును స్తుతించుచు తన్ను క్షమంచుమని అర్థించెను. 
అప్పుడు ఆ సర్వేశ్వరుడు తన మాయను ఉపసంహరించెను. 

శ యానద్యత్సపవత్సకాల్సకవపు: యావత్కరాంఘ్యాదికం 
యావద్యష్టివిషాణవేణుదలశిక్‌ యావద్యిభూషాంబరమ్‌ 
యావచ్చిలగుణాభిధాకృతివయో యావద్విహారాదికం 
సర్వం విష్ణుమయం గిరోఇ. ంగవదజః సర్వస్వరూపో బభౌ 

(శ్రీనుద్దాగ. 10/13/19) 


i 


126 భక్తియోగ తత్త్వము 





గోపబాలకులతో కలిసి (ప్రీతిభోజనము, విందులు, బాలక్రీడలు చేయుట 
ఆ పరమాత్మయొక్క (ప్రేమానురాగములకు నిదర్శనములు. భగవంతుడు 
స్వయముగా గోపాలురుగా, గోవత్సములుగా రూపొంది వారి తల్టులతో ఆ 
గోమాతలతో మాతృభావమున వ్యవహరించెను. ఆ స్వామిదయ అపారము. 
గ్రమానురాగములు  అపూర్వములు. (బ్రహ్మదేవునకు తన లీలా 
చమత్కారమును చూపి ఆయన మోహమును తొలగింపజేసెను. కనువిప్పు 
కలిగించెను. ఇదియును ఆ ప్రభువుయొక్క కృపావిశేషమే. ఇదియంతయు 
ఆ పరమాత్ముని లిలాగుణముల ప్రదర్శనమే. 

పరంధాముడు తన అద్భుతమైన దివ్యశక్తి ప్రభావముచేత అనేక 
రూవములను ధరించెను. ఇదియును ఆయున లీలలు. తన ఆ 
లీలాప్రభావముతో మనకు మార్గము సులభము చేసెను. 

గోపాలురు, గోవత్సములు, వారిచేతిక(ర్రలు, పిల్లన(గ్రోవులు మొదలగు 
వస్తువులుగా ఆ పరమాత్ముడే రూపొందెను. ఆ పరమేశ్వరుడే అనేక 
రూపములను ధరించి తన లీలలను చూపెను. ఇదియును భగవంతుని 
లీలయే. దీనితో ఆ స్వామి తన తత్త్యదర్భన భాగ్యమును కలుగజేసెను. 

సర్వశక్తిమంతుడగు శ్రీకృష్ణభగవానునకు వాత్సల్య భావమునందు ఆసక్తి 
మెండు. ఆ దేవదేవుడిటుల గుప్తరూపమున దానిని తీర్చుకొని గోకులము 
వారి నందరిని అనుగ్రహించెను. ఇది ఆయన లీలారహస్యము, మనకు 
మార్గదర్శకము. 

అడుగడుగున పరమాత్ముని (ప్రతిచేష్టయు మంగళకరమవే. అది 
శుభప్రదములైన గుణములతో కలిసి విరాజిల్లుచుండును. కనుక పరమాతు ని 
ప్రతిక్రియయందును ఓర్పు, దయ, (ప్రేమ, సమత మొదలగునవి పడుగు 
పేకలవలె అల్లుకొనియుండును. ఆయన గుణములు అనూహ్యములు. 
అనంతములు. వాటిని ఎజుంగుటయే ఆయనయొక్క లీలా, గుణములను 
దర్శించుటయగును, 

ఈ విధముగా పరంధాముని లీలలయందలి గుణములను, ప్రభావమును, 
తత్త్యమును, ఆంతర్యమును అర్హముచేసికొనవలయును. వాటి నాదర్శముగ 


నామము, రూపము, లీలలు, పరమధామము 127 


తీసికొనవలయును. ఆ (ప్రభువును దర్శించుట, ధ్యానించుట, స్మరించుట 
చేయవలయును. ఆయన 'ననునరించవలయును. భగవంతుని 
వ్యవహారమునకు అనుగుణముగ తన ఆచరణమును రూపొందించు 
కొనవలయును. దానివలన అంతఃకరణము పరిశుద్దమగును. అట్టిమానవుడు 
ముక్తుడగును, ఇట్లు అర్థము చేసికొనుటకూడ ఆ సర్వేశ్వరుని లీలా 
(ప్రభావమనియే (గ్రహింపవలయును. 

గోపాలురు, గోవత్సములు, వారిచేతికజ్టలు, కొమ్ములు, పిల్లన గ్రోవులు, 
క్రీడలు, సమస్తము ఆ సర్వేశ్యరుడే. అట్లే ఈ విశ్వమునందలి కర్త కర్మ, 
(క్రియ మొదలగునవి అన్నియును తత్త్వతః ఆ పరమాత్ముడే. ఇట్లు అర్థము 
చేసుకొనుటయే లీలాతత్త్యమును ఎజుగుటయగును. 

పరమాత్ముని చేష్టలన్నియును నిస్వార్థములు, అహంకార రహితములు, 
కనుక అవీ పరమపవిత్రములు. అవియే కార్యములు, కారణములు, 
భగవంతుడెవరినైనను నిమిత్తముగ చేసికొని నిర్వహించు కార్యము ఆ 
మానవుని శ్రేయస్సు కొజకే యగును. ఆయన సకల(క్రియలు మిగుల 
విశుద్దములు. ఇట్లు తలపోయుట ఆయన లీలారహస్యమని తెలిసికొనుటయే 
యగును, 

భగవద్దామముయొక్క స్వరూపము 

భగవంతుని చిన్మయతత్త్యము అన్నిటికిని అతీతమైనది, సర్వ శ్రేష్టము, 
నిత్యము, సత్యము. నిత్యము దివ్యము అగు లోకమే ఆ పరంధామమని 
అర్థము చేసికొనవలెను. దానినే బ్రహ్మోపాసకులు (బ్రహ్మలోకమని అందురు. 
వేదముల నెటీగినవారు దానిని సత్యలోకముగా తలంతురు. శ్రీకృష్ణుని 
ఆరాధించువారు గోలోకముగ పరిగణింతురు. శ్రీరామచంద్రుని 
ఉపాసించువారు సొకేతధామమని విశ్వసింతురు. శ్రీమహావిష్ణువును 
పూజించువారు దానిన వైకుంఠలోకమని భావించెదరు. శివుని జపించువారు 
శివలోకమని తలంచెదరు. ఇట్టు వేరు వేరు ఉపాసకులు ఆ పరమధామమును 
వివిధ నామములతో పేర్కొందురు. ప్రతి 'ఉపాసకుడును తన ఉపాసనకు 
సంబంధించిన లోకమే అన్నిటికంటె గొప్పదని సర్వశ్రేషస్టమని, పరమ 


128 భక్తియోగ తత్త్వము 


దివ్యమైనదని భావన చేయుచుండును. అట్టి ఆ లోకము బుద్దికిని, 
మనస్సునకును, మాటలకును అతీతమైనది. ఇంతవరకు విషయము 
లన్నియును అత్యంత విలక్షణమైనవే. 

భగవంతుని ధామముయొక్క గుణములు 


ఓర్పు, దయ, శాంతి, సమభావము, (పమ, న్యాయము మొదలగునవి 
భగవంతుని గుణములు. ఇవి నిత్యసత్యములు. ఇవి ఆ పరమధామమున 
సహజముగనే విలసిల్లుచుండును. పరమాత్ముడే నయముగ తన 
ధామరూపమున (ప్రాడుర్భవించెను. వాస్తవముగా వరమాత్న్ముడు, 
పరంధామము వేరుకాదు. కనుక ఆ ధామమునందు నివసించెడి భక్తులలో 
కూడ ఆ గుణములు స్వాభావికముగనే ఉండును. భగవంతుని 
సాక్షాత్కరింపజేసికొనిన భక్తులు ఆయన పరమధామమునకు చేరుదురు. 
ఆ పరంధాముని దర్శనప్రభావముననే క్షమాదిగుణములు వారిలో 
సహజముగనే వచ్చిచేరును. సాధకునకు భజన, ధ్యానము, సత్సంగము, 
స్వాధ్యయనము మొదలగు సాధనలద్వారా సాధకుడు భగవద్దామమును 
పొందును. అతనియందు ఆ క్షమాదిగుణములన్నియు మునుముందుగనే 
వచ్చిచేరును. కాని అతని గుణములలో దేనిలోనైనను లోపమున్నచో అది ఆ 
పరంధామమున తొలగిపోవును. అతడు అక్కడ (ప్రవేశించగనే ఆ క్షణముననే 
అవి సంపూర్లత్వమును సంతరించుకొనును, ఇదిఅంతయు భగవధ్యానము 
యొక్క గుణములను సూచించునదియే, 

భగవంతుని ధామముయొక్క ప్రభావము 

ఆ పరమధామమునకు చేరినవారు ఈ లోకమునకు తిరిగిరారు. 
లోకకళ్యాణముకొజకు ఆ సర్వేశ్వరుని అనుసరించిగాని, ఆయన 
పరికరముగాగాని, ఆయన ఆజ్ఞానుసారముగా గాని ఎవరైనను ఈ 
లోకమునకు వచ్చినచో వారు కారణజన్ములగుదురు. అట్ట వారి జన్మయును, 
కర్మయును శరీరమును దోషరహితములగును. అవి విశుద్దములు, దివ్యములు 
ఆగుటవలన వారు ఈ లోకమునకు వచ్చుట, రాకుండుట రెండును 
సమానములే. వారు (ప్రాపంచికమాయకుగాని, మాయా కార్యములకుగాని 


నామము, రూపము, లీలలు, పరమధామము 129 





అతీతులై యుందురు. వారి శరీరము అనామయమై (రోగములు అంటనిదై) 
యుండును. ఆ పరంధామమునందు నివసీంచువారి శరీరములకు 
జననమరణములు, జరావ్యాధులు మొదలగు దోషములంటవు. వారు సకల 
వికారరహితులై ఉందురు. వారు పరమపవిత్రులై, పరమాత్మునివలెనే దివ్యులై, 
చిన్మయులై అలౌకికులై, సకల సద్గుణశోభితులై ఉందురు. సృష్టి స్థితీ, 
అయములు - అను ఈ మూడు కార్యములు తప్పు భగవంతునియొక్క 
తక్కిన ప్రభావములు, ఐశ్వర్యములు అన్నియును వారిలో చేరియే యుండును. 
ఆ ధామములో నున్న పదార్థములన్నియు దివ్యములు, చిన్మయములు, 
అలౌకికములగును. ఇదియంతయును భగవద్దామముయొక్క (ప్రభావసారమే. 
పరంధామతత్త్యము 

పరమాత్ముడే స్వయముగా పరమధామరూపమున 'ప్రాదుర్భవించును. 
నిర్గుణ, నిరాకార, సచ్చిదానంద ఘనబ్రహ్మయే సగుణ నిరాకార రూపమున 
నుండి పరమధామ స్వరూపమున (ప్రకటితుడగును. కనుక పరమధామము 
పరమాత్మ స్వరూపమగుటవలన ఆ స్వామికి అది అభిన్నము. దీనిని 
తెలిసికొనుటయే పరమధామతత్త్యము తెలిసికొనుటయగును. 

భగవద్దామమునందలి రహస్యము 


భగవంతుడు, భగవంతునిధామముయొక్క ప్రభావము, తత్త్యము, లీలలు, 
గోప్యములు. ఇని దివ్యములు, రహస్యమయములు. ఇవి ఈ లోకమువారికి 
అర్థముకావు. భక్తులు ఆ పరమధామమునకు చేరినపుడు వీటిని వాస్తవముగా 
తెలిసికొనగలరు. అక్కడ కువెల్లినవారికి పరమాత్మయును, పరంధామ 
స్వరూపము పూర్తిగా బోధపడును. వీటి తాతిక రహస్యము (ప్రత్యక్షముగా 
విదితవముగును. ఆంతవజఅకును తెలియని విషతుము లన్నియు 
తేటతెల్లమగును, అనుభవించని విషయములన్నియును అనుభవమునకు 
వచ్చును. చూడనివన్నియును చూచుట జరుగును. విననివన్నియును వినుట 
సంభవించును. ఆర్థముకాని వన్నియును అవగతములగును, ఆ ధామమునకు 
చేరిన వెంటనే వారి బుద్ది, మనస్సు, ఇంద్రియములు మొదలగునవన్నియును 
దివ్యత్వమును సంతరించుకొనును. పరమాత్ముని పరమధామమును గూర్చిన 


130 భక్తియోగ తత్త్వము 





విషయములన్నియును వినుట, అర్ధము చేసికొనుట. జరుగును. దానివలన 
అతడు (భక్తుడు) సాటిలేని విధముగా విశిష్టమైన లక్షణములు గలవాడగును. 
ఎందుకనగా లౌకికములైన బుద్ది, మనస్సు, వాణి అక్కడకు చేరనేలేదు. 
అక్కడకు చేరినపిదప వీటియొక్క సంపూర్షమగు భేదము (వైవిధ్యము) 
లోతుపాతులు సువిదితమగును. ఈ విషయమున ఎట్టి శంకకును తావులేదు. 
దీనిని తెలిసికొనుటయే పరమధామరహస్యము తెలిసికొనుట అగును. 

పరబ్రహ్మ పరమేశ్వరుడు ఈ లోకమునందు అవతరించి అయోధ్య, 
మధుర, బృందావనము మొదలగు స్ట్రలములయందు తన లీలలను 
(ప్రదర్శించెను. అవి అన్నియును పరమధామములై వరాజిల్లీనఎ. ఆ 
స్థలములయందు ఆ (ప్రభువు (శద్దాదరములతో మసలుటవలన అచట 
నివసించువారికి కూడ ఆ స్వామి గుణములే అబ్బును. ఆ ప్రభువుయొక్క 
తత్తరహన్యములను తెలిసికొనిన వారిలో (క్రమముగా భక్తిశ్రద్దలు, 
ఆదరాభిమానములు ఏర్పడును. ఆ పరమాత్ముని పాదస్పర్శతో పునీతములైన 
ఆయా స్థలములలో మరణించిన భక్తులు సకల పాపరహితులై ముక్తులగుదురు. 
ఆ స్థలముల ప్రభావము అట్టిది. 

భగవంతుని గుణముల (ప్రభావవైభవములు, తత్త్యరహస్య మహత్యములు, 
లీలావిశేషములు, పరంధామము యొక్క వైశిష్ట్యములు మున్నగువానిని గూర్చి 
తెలిసికొను విధానమిచట వవరింపబడినది. 

భగవంతుని గుణముల ప్రభావము 

భగవంతుడు క్షమామూర్తి, దయాసాగరుడు, (ప్రేమస్వరూపుడు. ఆ స్వామి 
దివ్యగుణములను (శ్రవణముచేయుట, మననము చేయుట, చింతనము 
చేయుట, వర్షించుట, గానము చేయుట మున్నగువాటివలన మానవునియందు 
ఆ దేవదేవుని గుణములు సంపూర్తముగ పాదుకొనును. అంతట అతడు 
దోషరహితుడై ముక్తిని పొందును, ఇది గుణముల (ప్రభావము. 


నామము, రూపము, లీలలు, పరమధామము 131 





భగవంతుబ గుణముల రహస్యము 

భగవంతుని దయాగుణము గ్రైమతత్త్యము మొదలగునవి అవ్వాజమైనఎ. 
ప్రతిఫలాపేక్ష లేనివి. విశుద్దములు. అట్టి ఆ విశిష్టగుణఇములయందలి 
ఆంతర్యమును [గ్రహింపనలయును. పిరికితనము, మమకారము, కోరిక, లజ్జ, 
స్వార్ధము, భయము ఇట్టిదోషము లేవియు వాటియందుండవు. ఆ స్వామి 
దయాదిగుణములన్నియును ప్రయోజనములను ఆశింపనివి. అనంతములు, 
దివ్యములు, వెళుద్దములు. చ గుణరహాస్యముల నెరిగినవారు ఆ 
పరంధాముని శరణుజొచ్చెదరు. ఆ (ప్రభువునందు ఆనన్యభక్తి శ్రద్దలు 
కలిగియుందురు. అటులనే ఆయనను పొందుదురు. విభీషణుడు కూడ 
సుప్రసిద్దములైన (ఖ్యాతి వహించిన) ఆ పరమాత్ముని (ట్రేమతత్త్యమును 
దయాగుణము మొదలగువాటిని ఆ (ప్రభువుయొక్క జొన్నత్యమును 
తెలినికొనిటేం ఆయనను శరణుజొచ్చెను. న్య్వయుముగొ 
రామచరితమానసమందు ఆతడిట్లు చెప్పెను. 

“జననమరణ భయములకు రూపుమాపువారు అనెడి మీ కీర్తిని విని మిమ్ము 
శరణుజొచ్చుటకై వచ్చితిని. దుఃఖార్తులను ఆదుకొనెడి రఘువీరా! నన్ను 
రక్షింపుము. శరణాగతులకు మీరు సుఖప్రదాతలు. నన్ను కాపాడుడు", 

(రామా. సుందర. దో. 45) 

పరమాత్మునిగుణములయొక్క ఆంతర్యము నెరిగినవాడు, స్వయముగా 
అటులనే రూపొందును. కృష్ణభగవానుడు గీతయందు భక్తుల లక్షణములను 
తెలుపుచు ఇట్లు నుడివెను. దయ, (ప్రేమ, ఓర్పు, మమకార ఆహంకారములు 
లేకుండుట, నమభావము. మొదలగు గుణములు స్యాభావికముగనే 
వారిలోవచ్చిచేరును, (ప్రపంచమునగల సకల(ప్రాణులయందు కనిపించెడ 
గుణములన్నియు ఆ పరమాత్ముని దివ్యగుణములలోని ఒక అంశయొక్క 





% అహేతుక దయాసింధుః, బంధురానమతాం సతామ్‌ | 
సర్నేశరుడు (ప్రతిఫలమును అసేక్షింపక దయను వర్తించును (దయా 
సముద్రుడు) వినమ్రులై సేవించు సత్పురుషులకు ఆత్మబంధువు. 


132 భక్తియోగ తత్త్వము 





ఆభాసమాత్రమే యగును. ఆ పరబ్రహ్మ అనంతగుణ సంపన్నుడు కదా! 
ఈ విధముగా అర్థముచేసికొనుట ఆ స్వామిగుణ రహస్యముల నెరుంగుటయే. 

పరమాత్ముని తత్మ్యము (ప్రభావము 

పరమాత్ముని బలము, ఐశ్వర్యములు, శక్తి మొదలగు వాటి (ప్రభావము 
అన్నియును ఆ స్వామికంటె భిన్నములు కావు. అన్నినుండీ వెడలు (ప్రకాశము, 
కాల్ఫివేయు తత్త్వము ఆ అగ్నికి వేరు కావు. అటులనే భగవంతుని ప్రభావము 
ఆ స్వామినుండి వేరుకాదు. అదంతయు పరమాత్ముని ప్రభావతత్త్యమనియే 
తెలిసికొనవలయును. 

పరమాత్ముని ప్రభావము - అందలి వైశిష్ట్యము 

అగ్ని, సూర్యుడు, చంద్రుడు, ప్రపంచమునందలి పదార్థములలో గల 
విభూతులు, తేజస్సులు, కాంతులు అన్నియును భగవంతుని ప్రభావమునకు 
సంబంధించిన ఒకే అంశము నుండి ప్రకటితమైన రూపములే. 

భగవద్గీతలో కృష్ణపరమాత్మ ఇట్లు పలికెను. 

యదాదిత్యగతం తేజో జగద్భాసయతే£.ఖిలమ్‌ । 

యచ్చంద్రమసి యచ్చాగ్నా తత్తేజో విద్దిమామకమ్‌ ॥ (గీత.15/12) 

"సమస్తజగత్తును ప్రకాశింపజేయు సూర్యునితేజస్సును, అటులనే చంద్రుని 
తేజస్సును, అగ్నితేజస్సును నాతేజస్పేయనియెజుంగుము.'" అటులనే 

యద్యద్విభూతిమత్‌ సత్త్వం శ్రీమదూర్దితమేవ వా । 

తత్తదేవావగచ్చ త్వం మమ తేజోతి ంశసంభవమ్‌ ॥ (గీత.10/41) 

“విభూతియుక్తము అనగా ఐళశ్వర్యయుక్తము, కాంతియుక్తము, 
శక్తియుక్తము ఐన వస్తువేదైనను నా తేజస్సుయొక్క అంశమునుండియే 
కలిగినదిగా తెలిసికొనుము." 

పైన తెలిపిన పదార్థములను సేవించువిధానమును పరిశీలించెదము. 

భగవంతుని నామము, రూవము, లీల, ధామము, గుణములు, 
ప్రభావములు, తత్త్వములు, మహిమలు అపారములు. ఆ రహస్యములను 


నామము, రూపము, లీలలు, పరమధామము 133 





వతెలిపెడి ఆ సామి కథలు అమృతమయములు. ఆ గాథలయందలి శ్రద్ద, 
భక్తి, నిష్కామభావములు* మొదలగువానిని గూర్చి మనము భగవద్భక్తుల 
ద్యారా శ్రవణము. చేయవలయును: వీణానాదమును విని హరిణము 
ఆనందించినట్లు ఆ గాథలను విని మనము ముగ్తులము కావలయును, 
భక్తిపరవశత్య మున రోమాంచమగును. ఆనందా(శ్రువులు |ప్రవించును. గొంతు 
బొంగురుపోవును. హృదయము ఆనందడోలికలలో తేలియాడును. ఈ 
చెవులతో అట్టి కథలను వినిన పిదప భగవంతుని కథలు మున్నగువాని 
యందలి మాధుర్యములను ఆస్వాదించవలయును. జ్ఞానులగు భక్తులను 
సమీపించి సాష్టాంగప్రణామము చేయవలయును. వారికి శుశ్రూష 
ఒనర్పవలయును. వారిని నిష్కపటభావముతో ప్రల్నించవలెను, వారినుండి 
పరమాత్మను గురించిన విషయములు వినవలయును. 

భగవంతుని నామమహిమ, రూపవైభవములు ఆ (ప్రభువుయొక్క 
అద్భుతలిలలు, పరంధామము, ఆయన గుణములు, (ప్రభావములు, 
తత్త్య్వరహస్యములు మున్నగునవి భగవద్గీత, రామాయణము, భాగవతము 





1. ఈశ్వరుని, మహాత్ములను, శాస్త్రములను మరియు పరలోకములగూర్చి 
భక్తిపూర్వకముగా మనము ప్రత్యక్షముగా చవిచూచుచున్నట్టు విశ్శ్వసించుటయే 
శ్రద్ద. అట్టి శ్రద్ద గలవానియందు గట్టి విశ్వాసము ఏర్చడినవాడు 
ఆయనయొక్క ((శద్దాళువు యొక్క) సూచనలకు, భావములకు, ఆజ్ఞలకు 
అనుగుణముగనే నడచుకొనును. దానివలన ఆతనికి గొప్పు శాంతి, 
ఆనందములు లభించును. వాటిని పాటించకుండ అతడు ఉండనేలేడు. 
ఏ కారణముచేతనైనను భగవంతుని ఆజ్ఞలను పాలించలేకపోయినచో 
అతనికి అది మృత్యువుతో సమానమగును. 

2. తనకు (దేమాస్ఫదుడైన పరమాత్మను ఎప్పుడును విస్మరించరాదు. ఆయన 
భగవంతుని వియోగమునకు గుజిఐనప్పుడు నీళ్లలో నుండి బైట పడిన 
చేపవలె భక్తుడు విలవిలలాడును. అట్టుండుటయే అనన్యభక్తి 

3. అహంకారము, మమకారము, ఆసక్తులు ఏ మాత్రము లేకుండ తృష్ణ ఇచ్చ, 
స్పృహ, వాసన, కోరిక మొదలగువానిని అన్ని విధములుగా పరిత్యజించుటయే 


నిష్కామభావము, 


134 భక్తియోగ తత్త్వము 


మొదలగు సచ్చాస్తములయందు మధురముగా, విశదముగా వర్షించబడినవి, 
అమృతమయములగు ఆ పదములయొక్క అర్హములను, భావములను 
పరిశీలించి ఆస్వాదించవలెను. (శ్రద్దాభక్తులతో, నిష్కామభావముతో వాటి 
నధ్యయనము చేయవలెను. సకల(ప్రపంచమునందును పరమాత్మ 
స్వరూపమునే దర్శింపవలయును. భగవంతుని స్వరూపమును, ఆయన 
చిత్రపటములను, విగ్రహములను, లీలలను, చకోరము వెన్నెలను (గ్రోలినట్టుగా 
కనులార్సక మహదానందముతో దర్శించవలెను. తలిదండ్రులను, 
యజమానులను, సుహృదులను, మిత్రులను, ఆచార్యులను, అతిథులను, 
జ్ఞానులను, భగవద్భక్తులను - భగవంతుని స్వరూపములుగా తలంచి 
దర్శించవలెను. ఆట్టు చేయునపుడు రోమాంచము కలుగును. ఆనందా(శ్రువులు 
(స్రవించును. గొంతు పెగలకుండును. హృదయమున ఆనందము 
పెల్టుబుకును. ఎటిని అనుభవించుచు సాధకుడు తన్మయత్వముతో ముగ్దుడు 
కావలయును. ఇట్లు భగవద్గీత మున్నగు స(ద్దంధములను (శ్రద్దగా పఠించి, 
వాటియందలి మాధుర్యమును ఆస్వాదింపవలయును. 
పరమాత్మునినామరూపములను, లీలలను, ధామమును, ఆ ప్రభువు 
గుణములను, (ప్రభావమును, తత్త్వమును నిగూఢములై అమృతమయములైన 
కథలను విని, చదివి అవగాహన చేసికొనవలయును, శుచిప్రదేశమున 
ఎకాంతముగ స్థీరాసనమున కూర్చుండి (శ్రద్దాభక్తులు నిష్కామభావము, 
వివేకవైరాగ్యములు' గల చిత్తముతో ఆ గాథలను మననము చేసికొనవలెను. 
ఆ స్వామిని దివ్యస్తోత్రములద్వారా, పదములద్యారా మనస్సులో స్తుతించ 
వలెను, ప్రార్ధించి పూజింపవలెను, పూజలు చేయుచు నమస్కరించవలెను. 


1. 'సత్‌, అసత్‌, నిత్య, అనిత్యవస్తువివేచనమే వివేకము. వివేకవంతుడగు 
మనుష్యుడు (ప్రతి అవస్ట్రయందు, (ప్రతి వస్తువునందును, (ప్రతిక్షణము ఆత్మ 
అనాత్మలను గూర్చి విశ్రేషించుచుండును. పరమాత్మతత్త్యమును 
నిరంతరము మననము చేయుచుండును. 
మహర్షి పతంజలి యోగదర్భనమునందు ఈ నిధముగా వైరాగ్యమును 


వ్యాఖ్యాణంచెను. (మిగతా తరువాతి పేజీలో) 


నామము, రూపము, లీలలు, పరమధామము 135 





నడచుచున్నప్పుడు, తిరుగుచున్నప్పుడు, కూర్చున్నప్పుడు, నిలిచియున్న 
సమయమున, లేచినప్పుడును, తినుచున్నప్తుడును, త్రాగుచున్నప్పుడును 
ఆయా పనులను చేసుకొనుచు అన్నివేళలయందును పై విషయములను 
మననము చేసికొనుచుండవలెను. నిదురించునప్తుడును ఆ విషయములను 
భావనచేయుచుమననము చేయుట (శ్రేయస్కరమగును. మనస్సునందు 
సకలమును భగవత్స్వరూపమని తలంచుచుండవలెను. ఇట్లు చింతనచేయుచు 
శరీర సృహ లేకుండ తన్మయతను పొందవలెను. అప్పుడు శరీరము 
పులకించును, కనులనుండి అశ్రువులు రాలును. గౌంతు పెగలకుండును, 
అట్ట భక్తుడు ఆనందమున తన్మయతను చెందును. ఇట్లు మనస్సుతో ఆ 
బరంధథామున 'ఆరాధింపవఅయును. 

సర్వేశ్వరుని నామరూపములు, ఆస్వామి చేయు లీలలు, ఆ ప్రభువుయొక్క 
పరముధామము, గుణములు, (ప్రభావములు, తత్తము, ఆంతర్యము, 
సుధామయములు, ఎటినన్నిటిని భక్తితాత్సర్యములతో ఏ కోరికయును లేక 
స్యాయుముగ అత్యంత మధురన్వరములతో కీ ర్తింపుము. కథో 
వ్యాఖ్యానములద్యారా ఇతరులకు వినిసింపుము. దివ్యన్తోత్రములద్యారా, 
పాటలచేత భగవంతుని స్తుతించుచు 'ప్రార్థింపుము. సకలమును 
భగవత్స్వరూపముగా దర్శింపుము. స్నేహపూర్వకముగా, (ప్రేమతో, 
మధురముగ, కోమలముగ మాట్లాడుచు వ్యవహరింపుము. ఇట్లు ఆచరించు 
చుండగా శరీరము పులకరించును, కనులనుండి నీరు జూలువారును. కంఠము 
గధ్దదికమగును. హృదయము ఆనందమున ఫరవళించును, ఆట్టవారు 
తన్మయత్య్వముతో ముగ్దులగుదురు. వాణిద్యారా ఇట్లు పరమాత్మ తత్త్వమును 
జరాధించ, ఆస్యాదించవలెను. 

ఈ విధముగా సాధన చేయుటవలన సాధకునకు అతని ఇష్టదైవము 
అతడు కోరుకొనిన రూపములో సాక్షాత్కరించును. అప్పుడాతని స్థితి 





ల్‌ i= 
స్త్రీలు, ధనము, భవనములు, అభిమానము, గొప్పతనము మొదలగు 
వాటియందును ఈ లోకమునగాని, స్వర్గాది పరలోకములందుగాని 


ఎములన్నిటేయంందును తృష్టారహితుడ్డె చిత్తమును 


136 భక్తియోగ తత్త్వము 


విలక్షణముగా నుండును. (పేమానందములతో, అమితాశ్చర్యముతొ అతడు 
ముగ్దుడగుచుండును. అతనికి భగవంతుని విషయము తప్పు శరీరస్పృహ 
యుండదు. అతడు తదేకదృష్టితో పరమేశ్వరునే చూచుచుంిడును. అప్పుడు 
అతనికి కనురెప్పపాటు ఉండనే ఉండదు. (ప్రత్యక్షముగా భగవంతుని 
దర్శించుట, స్పృశించుట, సంభాషించుట మొదలగు దివ్యానుభవములవలన 
అతనికి గగుర్సాటు కలుగును. కంఠము పెగలకుండును, కనులనుండి 
ఆనందాశువులు (సవించును. గొంతు బొంగురుపోవును. అతని 
సంతోషమునకు వేరయే యుండదు. ఆతడు పరమానందములో 
మునిగిపోవును.' 
అతని మనస్సు, చూపులు, పరమాత్ముని ధ్యాసలోనే స్థిరముగా 
నిలిచియుండును,. అనగా భగవంతుడు ఎల్లపుడును ఆతన మనస్సునకు 
గోచరించుచుండును, కనుల ఎదుట నిలిచియుండును." ఈ విధముగా 
1. అక్రూరుడు కంసుని ఆదేశానుసారము శ్రీకృష్ణపరమాత్మను, బలరామ 
దేవులను మధురకు తీసికొని వచ్చుటకై గోకులమునకు వెళ్లెను. అప్పుడా 
మహాత్ముడు పరమాత్మను (ప్రత్యక్షముగా దర్శించెను. అప్పుడు ఆయన 
స్తితిని వర్షించుచు భాగవతమునందు ఇట్లు చెప్పబడినది. 
భగవద్దర్శనాహ్లాద బాప్పపర్యాకులేక్షణ: | 
పులకాంచితాబ్ల పౌత్కంఠ్యాత్‌ స్వాఖ్యానే నాశకన్నృప I (శ్రీమద్భా. 10/38/ 
రాజా అప్పుడు భగవానుని దర్శనమువలన కలిగిన పారవశ్యముచే అతని 
నేత్రములు బాష్బాకులితములయ్యెను. శరీరము రోమాంచితమయ్యెను. అట్లు 
కాగా ఆయన (అక్రూరుడు) మిగుల ఉత్కంఠతో ఉన్నందువలన అ(క్రూరుడనైన 
నేను నమస్కరించుచున్నా" నని పలుకలేకపోయెను. 
2. పరమాత్ముడిట్లు పలికెను : 
యో మాం పశ్యతి సర్వత సర్వం చమయి పశ్యతి | 
తస్యాహం న ప్రణశ్యామి స చ మే న ప్రణశ్యతి ॥ (గీత. 6/30) 
సకల (ప్రాణులయందును ఆత్మరూపముననున్న నన్ను (వాసుదేవుని) 
చూచుపురుషునకు, అట్లే ప్రాణులన్నింటిని నాయందు అంతర్షతములుగా 
నున్నట్లు చూచువానికి నేను అదృశ్యుడను కాను. అతడును నాకు అదృశ్యుడు 
కాడు. 


నామము, రూపము, లీలలు, పరమధామము 137 





సర్వ(త్ర ఆతడు భగవత్వరూపమునే దర్శించును. అంతట అతనిలో 
అద్భుతమైన సనముఖావము కలుగును, సకలపదార్థములయందును, 
ఖావములయుందును, నరవంటనలఅయందును, చేష్టలయందును, 
పరిస్టితులయందును, సకల (ప్రాణులయందును అతనిలో విలక్షణమైన 
సమత్వము గోచరించును." సగుణ నిర్గుణుడు, సాకార నిరాకారుడు, వ్యక్త 
అవ్యక్తస్వరూపుడు అగు ఆ పరబ్రహ్మ పరమాత్మయొక్క (ప్రభావము ఎట్టిదో? 
ఎంతటిదో? అను విషయము అతనికి యదార్థముగా (తతత) తెలిసివచ్చును. 
అంతట అతనిలోగల సకల సంశయములు పటాపంచ లగును. (భ్రమలు 
తొలగిపోవును. అతడు ఆజ్ఞానము నుండి, పాపములనుండి శాశ్వతముగా 
ముక్తుడగును. అతనికి చేయదగినది కాని, తెలిసికొనదగినది గాని, ఏదియును 
ఉండదు. అతడు అన్నివేళల పరమాత్మయందే తన్మయుడై యుండును. 
అతని చేష్టలన్నియును పరమాత్మను గూర్చియే యుండును. 

పరమాతుడట్లు పలికెను : 

సర్వభూతస్థితం యూ మాం భజత్యేకత్వమాస్ట్రిత: | 

సర్వథా వర్త్వమానోఇపిస యోగీ మయి వర్తతే ॥ (గత. 6/31) 


వాయు! 





1. పరమాత్ముడు భక్తుల లక్షణములను తెలుపుచు ఇట్లు నుడివెను. 
సమళ్ళత్రా చ మిత్ర చతథా మానావమానయో: | 
శీతోష్ణసుఖదు:ఖేషు సమస్పంగవివర్షిత: ॥ 
తుఖ్యనిందాస్తుతిత్మానీ సంతుష్టో యేన కేనచిత్‌ | 
ఆనికేతః స్టిరమతి: భక్తిమాన్‌ మే ప్రయో వరః ॥ 
శతువులయెడను, మెత్రులయెడను నమభావముతో మెలగువాడును, 
మానావమానములు, శీతోష్తములు, సుఖదుఃఖములు మొదలగు ద్వంద్యములను 
సమానముగా స్వీకరించువాడును, ఆసక్తిరహితుడును, నిందాన్తుతులకు 
చలింపనివాడును, మననశీలుడును, శరీరనిర్వహణకై లభించిన దానితోడనే 
తృప్తిపడువాడును, నివాసస్తానములయందు మమతాసక్తులు లేనివాడును, 


బ్ర! 
స్థిత ప్రజ్ఞుడును అగు భక్తుడు నాకు ఇష్టుడు. 


138 భక్తియోగ తత్త్వము 





“భగవంతునియందు ఏకీభావస్టితుడైనపురుషుడు సర్వభూతముల 
యందును ఆత్మరూపముననున్న సచ్చిదానందఘనవాసుదెవుడనైయున్న 
నన్ను భజించును. అట్టి యోగి సర్వథాసర్వవ్యవహారములయందు 
ప్రవర్తించుచున్ననునాయందే (ప్రవర్తించుచుండును." 

అట్టి మహాపురుషులను దర్శించుట, వారితో భాషించుట, వారిని 
స్పృశించుట, చింతన చేయుట, వార్తాలాపములు చేయుట మున్నగువాటివలన 
మానవుడు పరమపవిత్రుడగును. భాగవతమునందు పరీక్ష్మిన్మహారాజునకు 
శుకదేవులను గూర్చిన (శ్రద్ద యినుమడింపగా భావోద్యేగముతో ఇట్టు పలికెను. 

యేషాం సంస్మరణాత్సుంసాం సద్యశ్ళుద్ద్యంతే వై గృహాః | 

కిం పునర్తర్శనస్సర్శపాదశౌచాసనాదిభిః ॥ 

సాన్నిధ్యాత్తే మహాయోగిన్‌ పాతకాని మహాంత్యపి | 

సద్యో నశ్యంతి వై పుంసాం విష్ణోరివ సురేతరాః ॥ 

(శ్రీమద్భా. 1/19/33,34) 

“సత్సురుషుల సంస్మరణము వలన మానవుల గృహములు అప్పటికప్పుడే 
పవిత్రములగును. వారిని దర్శించుట, స్పృశించు, వారికి పాదప్రక్షాళనము 
చేయుట, వారిని ఆసీనులను గావించుట మున్నగునవి మహద్భాగ్యములు. 
అట్టొనర్చినవారు పవిత్రులు అగుదురనుటలో ఇక సందేహమేమి యుండును? 
యోగివర్యా! విష్ణుసాన్నిధ్యమునందు అసురులు నిలువజాలనట్లు నీ సన్నిధిలో 
వశించు మాత్రముననే (నీ దర్శనము చేతనే) ఆయా వ్యక్తులయొక్క 
మహాపాపములన్నియును వెంటనే అంతరించును. 

అట్టి మహాపురుషులు విహరించు స్ట్రలము తీర్ణస్థానమగును. అచటి 
వాతావరణమంతయు పరమపనిత్రమగును. నారదమవార్తి ఇట్లు చెప్పెను. 
తీర్థికుర్వంతి తీర్దాని సుకర్మీకుర్వంతి కర్మాణే సచ్చాస్తీకుర్వంతి శాస్రాణే 

(నారద భిక్తిసూత్రములు. 69) 

“ఆ మహాత్ములు తమ (ప్రభావముచే తీర్థములను పరమతీర్ణ స్థానములుగా 

చేసెదరు. కర్మలను సత్కర్మలనుగా చేయుదురు. శాస్త్రములను సచ్చా(స్తము 


నామము, రూపము, లీలలు, పరమధామము 139 


లుగా రూపొందింతురు". అనగా వారున్న (ప్రదేశము తిర్జస్థాన మగును. వారు 
అచట నివసించుటవలన తీర్హస్టలముల మహత్యము (తీర్థత్త్యము) శాశ్వతమై, 
మహోన్నతముగా వక్టిల్లును. వారు చేయు పనులన్నియును సత్కర్మలగును. 
వారి వాక్కే ఒక శా(స్తముగా పరిణమించును. వారు. చేపట్టిన శాస్త్రము 
మహత్త్యపూర్ణమగును, (వారి కరస్పర్శకు నోచుకొనినంతనే ఏ శాస్రమైనను 
అన్నివిధములుగా సుసంపన్నమగును) ఆ శాస్త్రమే సచ్చాస్తముగా 
రూపుదిద్దుకొని లోకమునకు ఆమోదయోగ్యమగును, 

అటులనే 

కులం పవిత్రం జననీ కృతార్థా, వసుంధరా పుణ్యపతీ చ తేన | 


ర్త వన 


అపార సంవిత్సుఖ సాగరేస్మిం ల్రీనం ప బ్రహ్మణియస్యచేతః || 


శ్ర 
(స్కంద. మా,కొ.థం. 55/140) 

“అపారమైన జ్ఞానమునకును, ఆముష్మిక సుఖములకును నిధియైన 
(నెలవైన) పరబ్రహ్మమునందు మనస్సును లీనమొనర్చినవాడు ఎంతయు 
ధన్యుడు. అట్టివానివలన వంశము. పవిత్రమగును, తల్లి కృతార్జురాలగును, 
పృథిఎ పుణ్యాత్మురాలగును 

తులసీదాసు ఇట్లు చెప్పును, 

"ప్రభూ! శ్రీరాముని కంటెను ఆయన భక్తులే గొప్పవారని నా విశ్వాసము. 
శ్రీరాముడు జలనిధి ఐనచో ధీరులైన సజ్జనులు జలదములు. శ్రీహరి చందన 
వృక్షమైనచో సజ్జనులు గంధవహులు. (వాయువులు). 

కనుక పరమాత్ముని నామము, రూపము, లీలలు, ధామముయొక్క 
గుణములు, ప్రభావము, తత్త్వము, రహస్యము మొదలగువాటిని గుణించి 
తెలిసికొనుట శ్రేయోదాయకమగును. అట్టిస్తితిని పాందుటయే మానవునకు 
సముచితమగును. చెవులు, నేత్రములు, మనస్సు, వాక్కుద్వారా అతడు 
(శ్రద్ధాభక్తులతో, నిష్కామభావముతో, తత్పరత్వముతో నిత్యము, నిరంతరము 
ఆ పరమాత్ముని సేవించుచుండవలయును. అట్టు ఒనర్భ్చుటవలన ఆతడు 
కృతార్దుడగును. 


9. భక్తుడగుటకు సులభ సాధనము 


యోగినామపి సర్వేషాం మద్గతేనాంతరాత్మనా | 

శ్రద్దావాన్‌ భజతే యోమాం సమే యుక్తతమో మతః ॥ (గీత. 6/47) 

“యోగులందజిలోను (శ్రద్దాళువై, అంతరాత్మను నాయందే లగ్నమొనర్చి, 
అనగా భక్తివిశ్శాసములతో నిశ్చలమైన, దృఢమైన అనన్య భావముతో నాయందే 
స్టిరమైయున్నమనోబుద్దిరూప. - అంతఃకరణమును గలిగి, నిరంతరము 
నన్నేభజించువాడు” నాకు పరమశ్రేష్ట్ణుడు- అని నానిశ్చితాభిప్రాయము. 

పరమాత్మ(ప్రాప్తికొజుకు శాస్త్రములయందు భక్తయోగము, జ్ఞానయోగము, 
కర్మయోగము, అష్టాంగయోగము మొదలగు ఆనేక ఉపాయములు 
చెప్పబడినవి. కాని అన్నిటికంటెను సులభమైనది భక్తియోగము. మానవులకు 
అది సర్యోత్తమమైనది. (స్త్రీలు, పురుషులు, బాలకులు అన్న వర్ణముల, 
ఆ(శ్రమములవారు దీనికి అర్హులు. అందరికిని ఇది సహజమైనది కూడ (గీత. 
7/14). ఎంతటి పాపి ఐనను దైవభక్తి (ప్రభావముచేత శీవ్రముగనే 
ఉద్దరింపబడును. పరమాతు ్మడట్లు పలికెను, 


అపి చేత్‌ సుదురాచారో భజతే మామనన్యభాక్‌ 
సాధురేవ స మంతవ్య; సమ్యగ్య్యవసితో హిసః 


లా. 


క్షిప్రం భవతి ధర్మాత్మా శశ్వచ్చాంతిం నిగచ్చతి 
కౌంతేయ ప్రతిజానీహి న మే భక్త; ప్రణశ్యతి 


| 
(గీత. 9/30,31) 
“మిక్కిలి దురాచారుడైనను అనన్యభక్తితో నన్ను భజించినచో అతనిని 
సత్సురుషునిగానే భావింపదగును. ఏలనన యథార్థముగా అతడు నిశ్చయబుద్ధి 
గలవాడు. అనగాపరమాత్ముని సేవించుటతో సమానమైనది మటేయొకటి 
ఏదియును లేదని గట్టిగా నిశ్చయించుకానినవాడు.” 
కౌంతేయా! ఆతడు శీవ్రుముగా ధర్మాత్ముడగును. శాశ్వతమైన 
పరమశాంతిని పొందును.'నా భక్తుడెన్నడును నష్టమునకు గురికాడు. అను 
విషయమును నిశ్చయముగాఎయుంగుము. 


భక్తుడగుటకు సులభ సాధనము 141 


ఇదేవిధముగా నీచాతినీచ జూతివాడైనను ఉద్దరింపబడును. కృష్ణపరమాత్మ 
ఇట్టు చెప్పెను. 
మాం హి పార్థ వ్యపాశ్రిత్య యే౭_పే స్యుః పాపయోనయ: | 
స్రీయో వైశ్యాస్తథా శూద్రాః తే£.పి యాంతి పరాం గతిమ్‌ ॥ 
(గీత, 9/32) 
“ఓ అర్జునా! స్త్రీ వైశ్య, శూద్రులును, అట్లే చండాలాదిపాపయోనిజులును 
నన్ను శరణుపాంది పరమగతినే పొందుదురు.” 
మృత్యువునకు చేరువయైనవాడు (అవసానదశకు చేరినవాడు) కూడ 
భక్తిప్రభావము చేత వెంటనే పరమాత్మను చెందగలడని గీతయందు 
చెప్పబడినది. 
అంతకాలే చ మామేవ స్మరన్‌ ముక్త్వా కలేవరమ్‌ । 
యః ప్రయాతి స మద్చావం యాతి నాస్త్య్యత్ర సంశయః ॥ 
జ 
(గీత. 8/5) 
“అంత్యకాలమునందైనను నన్నే స్మరించుచు దేహత్యాగమును చేసినవాడు 
నన్నే (నాస్యరూపమునే) పొందును. ఇందేమాత్రముగూడ సందేహము లేదు”. 
జ్ఞానము లేకుండ (శ్రేయస్సు లభించదని చెప్పినచో ఆది సముచితమే 
యగును. భగవంతునిభక్తిప్రభావముచేత ఆ స్వామి కృపవలన అతనికి 
జ్ఞాన(ప్రొప్తికూడ కలుగును. 
గీతయందు స్వయముగా పరమాత్ముడిట్టు పలికెను. 
తేషాం  సతతయుక్తానాం భజతాం |ప్రీతిపూర్వకమ్‌ 
దదామి బుద్దియోగం తం యేన మాముపయాంతి తే ॥ 
తేషామేవానుకంపార్థమ్మ్‌ అహనుజ్ఞానజం తమః | 
నాశయామ్యాత్మభావస్తో జ్ఞానదీపేన భాస్వతా ॥ 
(సీత, 10/10,11) 


“ఆట్లు నిరంతరము ధ్యానాదులద్యారా నాయందే లగ్నమనస్కులై 
భక్తిశ్రద్దలతో నన్నే భజించువారికి నేను బుద్దియోగమును అనగా తత్తజ్ఞానరూప 


142 భక్తియోగ తత్త్వము 





యోగమును ప్రనాదించెదను. దానిద్వారా వారు నన్నే పొందుదురు. ఓ అర్జునా! 
వారి యంత:ఃకరణములయందు స్థితుడనైయున్న నేను వారిని 
అనుగ్రహించుటకై తేజోమయమైన తత్త్యజ్ఞానరూప దీపమును (జ్యోతిని) 
వెలిగించి, వారి అజ్ఞానాంధకారమును పారద్రోలెదను”. 

నీచజాతివారైనను, ఆచరణహీనులైనను, మూర్చులైనను, అట్టివారికి కూడ 
భగవంతుని పొందుట సులభమని దీనివలన సిద్దమగును. పరమేశ్వరునియందు 
(శ్రద్దాభక్తులుండవలయును. అట్టివారికి భక్తిప్రభావమువలన వెంటనే ముక్తి 
సుగమమగును. 

గీత, రామాయణము, భాగవతాది (గంథములయందు భగవద్భక్తిని గూర్చిన 
మహిమ ఆపారముగ లభించును. మరి ఏ ఇతర సాధనములవలన కూడ 
అట్టిదానిని పొందలేము. దీనిని అన్నిటికంటె మిక్కిలి ఉపయోగకరమైనదని 
తలంచవలయును. భక్తిని సాధన చేయుటకు బాగుగా పరిశ్రమించవలసి 
వచ్చును. అన్నిసాధనములందును భక్తియొక్క సాధనము మిక్కిలి సులభమని 
చెప్పబడుచునేయున్నది. కాని కలియుగమునందు దీనియొక్క మహిమ 
విశేషముగా చెప్పబడినది. వేదవ్యాసమహర్షి ఇట్లు పలికెను, 

కలిం సభాజయంత్యార్యా గుణజ్ఞాః సారభాగినః | 

యత్ర సంకీర్తనేనైవ సర్వః స్వార్థా£ భిలభ్యతే ॥ 

(శ్రీమద్భా, 11/5/36) 

"రాజా శ్రీహరినామసంకిర్తనముద్యారానే అన్నియుగముల యందలి 
వివిధములైన పురుషార్థములును, లభించునని గుణగ్రాహులగు పెద్దలు ఈ 
కలియుగమును కీర్తించుచున్నారు”. 

కలియుగమునందు మిగుల సులభముగ, శీఘ్రముగ పరమాత్మప్రాప్తి 
కలుగునని దీనివలన సిద్దించును. 

మనమీద పరమాత్ముని అపారమైన కృపకలదు. అందువలననే శ్రేష్టమైన 
దేశము, ఉత్తమమైనకాలము, ఉన్నతమగు జాతి, మహోన్నతమైన 
ధర్మమునందు మనము జని శంచతిమి. ఈ కలికాలమునందు అపుడప్పుడు 
సత్పురుషుల సాంగత్యము లభించుచుండును. స్వాధ్యాయనమునకు 


భక్తుడగుటకు సులభ సాధనము 143 


అవకాశము గూడ కలుగుచుండును. ఇది భగవంతునికి మనపైగల 
కృపావిశేషము. మూడు లోకముల యందును ఆత్మోద్దరణమునకు ఈ 
ప్పథివియే మిగుల ఉత్తమమైనది. ఈ భూమండలమున భారతదేశము 
సర్యోత్తమమైనది పూర్వకాలమునందు సకలదేశములందలి (ప్రజలు 
భారతదేశమునకు వచ్చి విద్యనభ్యసించుచుండిరి. కనుక మనువు ఇట్లు 
చెప్పెను. 

ఏతద్దేశ ప్రసూతస్య సకాశాదగ్రజన్మనః | 

స్వం స్వం చరిత్రం శిక్షేరన్‌ పృథివ్యాం సర్వమానవా: ॥ (2/20) 

“ఈ దేశము (భరతఖండము) నందు జన్మించిన బ్రాహ్మణుల వద్దనుండి 
సమస్త భూమండలమునందు నివసించు మానవులందరు ఆచారములను, 
విద్యను పొందుచుండవలెను”. 

మనము ఈ భారతభూమీయందే జన్మించి, ఇచటనే నివసించుచున్నాము 
మరియు మనకు ఈ కలికాలముకూడ మిగుల ఉత్తమమైనది. కలియుగము 
సకలదోషములకును. నిలయమై యున్నది కాని దీనియందొక విశేష 
గుణమున్నది. ఈ యుగమున భగవంతుని భజించుటవలన మానవుడు 
సునాయాసముగ ఉద్దరింపబడును. ఇది ఈ యుగముయొక్క వైశిష్ట్యము. 
పురాణమునందు ఇట్లు చెప్పబడినది. 

కలేర్దోషనిధెన్చైవ శ్రుణు చైకం మహాగుణమ్‌ | 

యదల్చేన తు కాలేన సిద్ధిం గచ్చంతి మానవా: ॥ 

(స్కం. మా, కుమా. 35/115) 

“కలియుగము సకలదోషములకు నిలయమే. ఐనప్పుటికిని అందులో ఒక 
మేలైన గుణముకూడ ఉన్నది. దానిని వినుము. ఈ యుగమునందు 
కొంతకాలమైనను సాధనచేసినచో మానవుడు సెద్దిని పొందును". 

గోస్వామి తులసీదాసు ఇట్లు పలికెను, 

“మానవుడు విశ్వాసము కలిగయున్నచో కలియుగముతో సమానమైన 
యుగములేదు, ఏలనన శ్రీరాముని నిర్మలగుణగణములను స్మరించి ఎట్టి 
ప్రయాసము లేకుండగనే సంసారసాగరమును దాటగలడు". 

(రామా. ఊఉకాం. చో, 103 క) 


144 భక్తియోగ తత్త్వము 


మనుష్య శరీరమునకే పరమాత్మను పొందు గొప్ప అధికారము గలదు. 
కనుక శాస్తములయందు పదేపదే మానవజన్మను బహుళముగా (ప్రశంసించుట 
జరిగినది. 
తులసీదాసు ఇట్టు పలికెను, 
"మహాభాగ్యవశమున ఈ మానవజన్మ లభించినది. ఈ దేహము 
దేవతలకును దుర్లభమని ప్రామాణిక శాస్త్ర గ్రంథములలో పేర్కొనబడినది”. 
(రామా. ఉ.కాం. దో. 42/4) 
ధోర్మములన్నిటిలో వైదికధర్మము ననాతనమైనది. అనాదియు, 
సర్యోత్తమము ఐనది. ప్రపంచమునందు ధర్మమనుపేరుతో అనేక మతములు 
(ప్రచారములో నున్నవి. అవి కోట్లకొలది మానవులచే అంగీకరింపబడుచున్నది. 
ధర్మములని చెప్పబడినవి, నాలుగు విశేషముగా పేర్కొనబడును. అవి 
హిందూధర్మము, బౌద్దధర్మము, మహమ్మదీయ ధర్మము, కైస్తవధర్మము, 
వీటిని గుతించి లోతుగా ఆలోచించి చూచినచో అన్నిటి కంటెను 
మొట్టమొదటిది వైదిక సనాతన హిందూ ధర్మమని బుజువగును. 
గౌతమబుద్దునిచేత నెలకొల్పబడిన బౌద్దధర్మము ఇంచుమించు 2500 
సంవత్సరముల [క్రేందటిదని స్పష్టమగును. ఎందుకనగా ఈ 
థర శ్రసంస్టాపకుడగు బుద్దదేవుడు జన్మించి 2500 సంవత్సరములు గడచినవి. 
కైస్తవధర్మము కూడ 2000 సంవత్సరముల (క్రింద స్టాపించబడినదే. 
ఎందుకనగా సత్సురుషుడైన ఏసుక్రీస్తు జన్మించి 1984 సంవత్సరములైనవి. 
ఇస్తాము ధర్మముయొక్క మూల(గ్రంథము ఖురాన్‌ శరీఫ్‌. దీని ప్రవర్తకుడైన 
హజరత్‌ - మొహమ్మద్‌ జన్మించి ఇంచుమించు 1400 సంవత్సరములైనవి. 
కాని వైదిక సనాతన ధర్మమును (కాలమును) ఇది ఇన్ని సంవత్సరముల 
(క్రిందటిది అని ఎవ్వరును నిర్ణయించజాలకపోయిరి. ఎందుకనగా ఇది మానవ 
నిర్మితము కాదు. (అపారుషేయము) ఇది అనాది. ప్రపంచమునందుగల 
మతమతాంతరములు, ధర్మమనుపేరుతో వర్తింపబడుచున్న సకల ధర్మములు, 
ప్రవర్తకులు వైదికధర్మమునుండియే పెక్కు విషయములను [గ్రహించుట 
జరిగినది. మనుష్యుల బుద్దులు చిత్రాతిచిత్రములు గనుక అనేకములగు 


భక్తుడగుటకు సులభ సాధనము 145 


మతమతాంతరములు, సంప్రదాయములు సృష్టంపబడినవి. కనుక 
(శ్రుతులలోను, సృతులయందును చెప్పబడిన సనాతన ధర్మమునే సర్వోత్తమ 
మైనదని వచించుట ఎంతమాత్రమును అత్యుక్తికాదు. మన ఈ ధర్మమునకు 
మూలము మంత్ర బ్రాహ్మణాత్మకములైన వేదములు. ఇది శాఖోపశాఖలుగా 
విస్తరించినది. ఏటిలో అనేకశాఖలు విధర్మీయులద్యారా నశింపజేయబడినవి, 
ఐనప్పటికి కూడ ముఖ్యములగు మంత్రములు, (బ్రాహ్మణభాగములు నేడు 
కూడ లబ్యములు. బుగ్వేదము, యజుర్వేదము, సావమువేదము, 
అథర్యణవేదము అను ఈ నాలుగు సంహితలు మంత్రభావములని 
చెప్పబడినవి. అటులనే ఐతరేయము, తైత్తిరీయము, శతపథ(బ్రాహ్మణము 
మొదలగునవి అధికాంశములైన ఉపనిషత్తులు, బ్రాహ్మణ భాగములు. ఈ 
వైదికధర్మము అనాదికాలమునుండియు. నిరంతరముగా కొనసాగుచు 
మహోజ్ఞలమై (ప్రవర్తిల్లుచు వచ్చుచునే యున్నది. కనుకనే ఇది సనాతన 
ధర్మమని అంగీకరింపబడినది. అట్టి సనాతన ధర్మమునే అనుసరించుచు 
దానినే బీవనముగ రూపొందించుకొన్న మానవులకు మనము జన్మించితిమి. 
ఇంతేకాకుండ పదేపదే మనకు లభించు సత్పురుషుల సాంగత్యముకూడ 
ఆ భగవంతుని కృపావిశేషమే. స్కందపుదాణమందిట్టు చెప్పిరి. 
తదైవ జీవస్య భవేత్‌ కృపావిభో 
దురంతశక్తేః తన విశ్వమూత్తే | 
సమాగమ: స్యాన్మహతాం హి పుంసాం 
భవాంబుధిర్యేన హి గోష్పుదాయతే ॥ 
సత్సంగమో చేవ యదైవ భూయాత్‌ 
తర్తీశ దేచే త్వయి జాయతే మతిః | 
(స్మర. వై. వై.మా. 16/18-19) 
“ప్రభూ! విశ్వాకారా! జీవులయందు మీ 'కృపావిశేషము (ప్రసరించినప్పుడే 
వారికీ మహాపురుషుల సాంగత్యము లభించును. వారిసాంగత్యమువలన 


నెళితముగనే ఈ సంపారపాగరము గోష్పాదములతో సమానమగును. 
హ్‌ 


146 భక్తియోగ తత్త్వము 





అటులనే దేవా! పరమేశ్వరా! సత్సాంగత్యము లభించునప్పుడే దాని 
ప్రభావమువలన ఆ పరమాత్ముని ఎడల నిశ్చితముగా భక్తి శ్రద్దలు కలుగును". 
తులసిదాసస్వామి ఇట్లు నుడివెను. 

"నిజమైన, పవిత్రమైన సజ్జనుల సమాగమము శ్రీరామునికృప కు 
పాత్రులైనవారికే లభించును”. (రామా, ఉ.కాం. దో, 68/4) 

అటులనే భక్తుడగు విభిషణుడు కూడ హనుమంతునితో ఇట్లు పలికెను. 

"ఆంజనేయా! ఆ (ప్రభువు కృప పూర్తిగా నా ఎడగలదని నాకు గట్టి 
నమ్మకము ఏర్పడినది. ఏలనన శ్రీహరి కరుణలేనిదే సాధుసమాగమము 
జరుగదు. (రామా. సుందర. దో. 6/2) 

ఈవిధముగా భగవంతుని దయచేత అన్నియు కలిసి వచ్చినపుటికిని 
మనము పరమాత్ముని పొందుటలో విఫవలులమైనచో మనకింతకంటె 
దుఃఖకరము, లజ్ఞాకరమైన విషయము వేరొకటి ఉండదు. 

గోస్వామి ఇట్టు నుడివెను. 

“ఇట్టి సాధనములు అభించినప్పుటికిని, భవసాగరమునుండి తరించుటకు 
ప్రయత్నింపనివాడు మందబుద్ది, కృతఘ్నుడు, ఆతడు ఆత్మఘాతకుడు 
పొందెడీ గతిని చేరును”. (రామా. ఉకాం. దో. 44) 

మనజీవితము మిగుల అమూల్యమైనది. కనుక మనము శరీరమును 
గూర్చిన, (ప్రపంచమును గుజించిన మోహమును తొలగించుకొనవలయును. 
శరీరము, మనస్సు, ధనము (సంపదలు) మొదలగువాటిని అన్నింటిని 
సమర్పించి ఆ స్వామిని పొందుటకు (ప్రాణములున్నంతవరకు భక్తిశ్రద్దలతో 
పాటుపడవలెను. లేనిచో తరువాత పశ్చాత్తాపపడవలసి వచ్చును. 

గోస్వామి తులసీదాసు ఇట్టు పలికెను. 

“పరలోకమున దుఃఖమును అనుభవించును. నెత్తి బాదుకొనుచు 
'అబోదిబో' యనును; పిదప 'కుయ్యో! మొర్రో!' అనుచు పశ్చాత్తాపపడును. 
కాలమును, కర్మను, పైగా భగవంతుని వ్యర్థముగా నిందించును”. 

(రానూ. ఉకాం, దో. 43) 


భక్తుడగుటకు సులభ సాధనము 147 





ఈ విషయములన్నియు ఆలోచించి మానవుడు పరమాత్మను పొందుటకు 
కీ ఫ్రూతిశీ(భ్రుముగా సాధనయందు మగుడు కావలెను. ఎందుకనగా 
మృత్యువు విషయమున మనము ఉపేక్ష వహింపరాదు, ఎలనన ఎప్పుడది 
మనలకు కబళించునో తెలియదుకదా! 

మన జీవితములకు ఆధారము పరమాత్ముడే యని తెలిసికొనవలెను. ఆ 
స్వామి అనుగ్రహము తప్ప ప్రపంచమునందు మనల నుద్దరించు 
ఉపాయమింకొకటి లేదు. సర్వేశ్వరుడు లేకుండ మనము జీవించజాలము. 
మనకు ఆయన అవసరము చెప్పలేనంత కలదు. ఈ విషయమును 
(గ్రహించినచో మనకు భగవత్రాప్తి తొందరగా లభించును. ఇట్టు అర్థముచేసి 
కొన్న మానవుడు ఎంతగొప్ప ఆవదవచ్చినను ఆ వరవేంళ్యరంని 
విస్మరింపజాలడు. రాజగు ఉత్తానపాదుని కుమారుడు (ధ్రువుడు ధ్యానమగ్నుడై 
ఉండెను, ఆయన గస భక్తుడు. ఆయన తపమాచరించు సమయమున 
రాక్షసులనేకులు ఆయన తపస్సునకు విఘ్నములు కలిగించుటకు పూనుకొనిరి. 
కాని (ధ్రువుడు విచలితుడు కాలేదు. పైగా ఆతడింకను దృఢముగా 
ధ్యానమగ్నుడై పరమానందమున నోలలాడుచుండెను. పరమాత్ముడతనిక 
వెంటనే తన దర్శన భాగ్యమును (ప్రసాదించెను. సత్యయుగమునందు 
తీవ్రమగు జపము, తపము, ధ్యానములు చేయుటవలన (ధ్రువునకు ఐదున్నర 
నెలలలో భగవత్రాప్తి కలిగెను. కాని ఈ కలికాలమందు అట్టు ధ్యాన 
తత్సరులైనచో అతికీఘ్రముగా భగవంతునిమీద గలరు. 

స్కంచపురాణమందు ఇట్లు పేర్కొనబడినది. 

దశవర్తెస్తు యత్వుణ్యం క్రియతే తు కృతే యుగే | 

త్రేతాయామేకవర్తేణ తత్పుణ్యం సాధ్యతే నః I 

ద్వాపరే తచ్చమా ప్పిన తద్దినేన కతొయుగే" 

an భా సే, మా. 43/3-4) 





ణా అక రాణముయొక్క ఆరవ అంశమునందు రెండవ అధ్యాయుమున 15వ శకము 
కూడ ఇదె విషయమును చెప్పును, 


148 భక్తియోగ తత్త్వము 





సత్యయుగమునందు పదిసంవత్సరములవరకు మనుష్యులు సాధన 
చేసినచో కలుగు పుణ్యము, (త్రేతాయుగమునందు ఒక సంవత్సరములో 
లభించును. ద్యాపరయుగమునందు ఒక మాసము సాధన చేయుటవలనను 
కలియుగమున ఒక దినము సాధన చేయుట వలనను అది సిద్దించును. 

త్రేతాయాం వార్షికోధర్మో ద్వాపరే మాసికః సృృత: । 

యథాక్తేశం చరన్‌ ప్రాజ్ఞస్త దహ్నప్రాప్యతే కలౌ ॥ 

(స్క.మా. కుమా. 35/117) 

'క్రేశములను సహించి ధర్మానుష్టానము చేయు బుద్దిమంతుడగు 
పురుషునకు (త్రేతాయుగమునందు ఒకమాసమునను, కలియుగము నందు 
ఒక దినము అనుష్టానము చేయుటచేతను లభించును", 

ఈ విధముగా పరిగణించిచూచినచో దీక్షతో సత్యయుగమునందు 
(ధ్రువునివలె కలియుగమునందు సాధనచేయువానికి ఇంచుమించు మూడు 
ఘడియలలో భగవత్రాప్తి కలుగును. ఒకవేళ మనము ఆయనవలె శ్వాసను 
ఆపుటకు అసమర్గులమని భావించినచో అట్టి వానికి శ్వాసను నిరోధింపకున్నను 
మూడు ఘడయలకు బదులుగా మూడు దినములలో నైనను పరమాత్ముని 
దర్శనము లభించును. 'మూడు దినములవరకు మేము ఒక కాలిపై నిలబడి 
ఉండలేము', అనినచో కూర్చొని మూడు దినములకు బదులుగా 
ఆరుదినములు సాధన చేసినచో పరమాత్మప్రాప్తి కలుగును. ఎవరైనను 
మలమూత్రములను నిరోధింపలేక, ఆకలిదప్పులను, నిద్రను పూర్తిగా 
పరిత్యజించజాలక పోవచ్చును. కలియుగమునందు ఈ నియమములను 
పూర్తిగా పాటింపవలసిన ఆవసరములేదు. ఎనిమిది జాముల కొకసారి 
పాలు(త్రాగి, పండ్లు తినియే (ధ్రువునివలె నామమును జపించుచు 
స్వరూపధ్యానమును నిరంతరము చేసినచో (ధ్రువున కెంతకాలమునకు 
భగవంతుడు లభించెనో అంతసమయములోనే మనకు పరమాత్మ (ప్రాప్తి 
కాగలదు. లేకపోయినచో కలియుగముయొక్క వైశిష్టమేమి యుండును? 
కలియుగమునకు ఈ వెసులుబాటు కలదు, 

తులసీదాసుకూడ ఇట్లు చెప్పెను, 


భక్తుడగుటకు సులభ సాధనము 149 


"ఆరుమాసముల వరకు కేవలము పాలు, పండ్లను ఆహారముగా గొనుచు 
రామనామమును. జపించుచుండుము. అట్టు చేసినచో సకల శుభములు, 
సిద్దులు కరతలామలకములగును. అనగా వాటంతట అవి లభించునని" 
తులసీదాససాొమి చెప్పెను, (దోహావళి 5) 

ఇందులో ప్రధానమైన: విషయము ఏమిటనగా ఏవిధమైన సాధనయు 
చేయలేకపోయినచో ఆరుమాసముల వరకు నిరంతరము భజన, ధ్యానములు 
కొనసాగుచు ఉండవలయును. అపి ఆగిపోగూడదు. ఆ భజన, ధ్యానములు 
పాపరచిక పదార్థములకొటకు సకామములు కాకూడదు. వాటిని కేవలము 
భగవంతుని పొందుటకే పరమ విశ్వాసముతో నిష్కామభక్తిభావముతో 
చేయవలయును. 

ఇందుకు ఆరుమాసములు పట్టిన- ఈ విషయమున మన (శ్రద్దాభక్తుల 
లోపమేయని (గ్రహింపవలెను. భగవంతునియందు విశుద్దమైన అనన్య(పేమ 
కలిగియుండినవారు ఆకలిదప్పులు, నదను లెక్కచెయ్యరు. అట్టివానికి 
పరమాత్ముడు తప్ప ఏ ఏ ఇతర వస్తువుపైనను ధ్యాసయుండదు. అంతేగాదు 
అట్టి సాధకునకు తన శరీర స్పృహ కూడ ఉండదు. అట్టిస్టితియందు భక్తుని 
అనుగ్రహించుటకు భగవంతుడాలన్యమే చేయడు. అట్టిసాధకునకు 
భగవదను(గ్రహము వెంటనే లభించును. భగవత్రాప్తికి ఇంతసమయము 
పట్టును అను కాలనియమము లేదు. కేవలము ఆయనను పొందుటకు 
తీవ్రమగు భక్తి శ్రద్దలు, దృఢమైన కోరికయు కావలయును, 

సగరవంశమునందలి వి శ్వసహమహారాజుయొక్క కుమారుడు ఖట్వాంగుని 
వెషయము శ్రీమద్భాగవతమునందు కలదు. ఆతడు దేవతలతో “నా 
ఆయుష్షు ఎంతమిగిలియున్నది?” అని యడిగెను. జే ఆయుస్సు రెండు 
ఘడియలు. మిగిలియున్నది"' అని దేవతలు చెప్పిరి. ఇదివిని ఖట్వాంగ 
మహారాజు తన పనులన్నిటిని వదలిపెట్టి పరమాత్ము శ్రీని ధ్యానమునందు 
తన్మయతను చెందెను. అట్టు ఆ మహారాజు తన తనమ న కోరికచే రెండు 
ఘడియలలోనే పరమాత్ముడగు శ్రీహకిని పొందెను. 

పరమాత్ముని పొందుటకు ఎక్కువ సమయము అవసరమంలేదు, ఆ స్వామి 
అనుగ్రహమును పాందుకు తీవ్రమైన ఇచ్చ కావలెను. అట్టి కోరిక ఉన్నచో 


150 భక్తియోగ తత్త్వము 





పరమేశ్వరుడు లభ్యమగును. ఆ ప్రభువు ఆలస్యము చేయడు, ఉదాహరణకు 
ఒకానొకడు కాలుజారి నదిలో పడి నీటమునిగి నాడనుకొందము. అతనికి 
ఈతరాదు, బైటకు వచ్చుటకు మిక్కిలి ఆతురుడై యుండును. 
విలవిలలాడుచుండును. ఆ సమయమున ఆతని దృష్టి లక్ష్యము అంతయు 
నిరంతరము ఒడ్డుముదనే ఉండును. అట్టిదియే తీవ్రమైన కోరిక, అట్లే 
సంసారసాగరమునుండి ఒడ్డుకు చేరవలయునను తహతహ ఉండవలయును. 
పరమాత్ముని పొందుటకు సాధకుడు తీవ్రమైన ఇచ్చ కలిగియుండవలెను. 
అట్టివానిని సర్వేశ్వరుడు భవసాగరము నుండి తప్పక ఉద్దరించును. 
భగవద్గీతయందు ఇట్లు నుడువబడినది. 


తేషామహం సముద్దర్తా మృత్యుసంసారసాగరాత్‌ | 

భవామి నచిరాత్‌ పార్ధ మయ్యావేశితచేతసామ్‌ ॥ 
(గీత. 12/7) 
“ఓ అర్జునా! నాయందేలగ్నమనస్కులైన అట్టి పరమభక్తులను నేను 

శీఘ్రముగనే మృత్యురూపసంసారసాగరమునుండి ఉద్దరించెదను”. 

పైన చెప్పినట్టుగా ఆ ప్రభువునందు మనస్సు లగ్నమగుట, భగవంతుని 
యందు తీవ్రమగు ఇచ్చ కలిగియుండుట, ఈ రెండునూ శ్రద్దతో కూడిన 
అనన్యవిశుద్ద భక్తిచేతనే సాధ్యమగును. సాధకునకు భగవంతునియందు అట్టి 
అనన్య విశుద్ధ భక్తి కలిగినపుడే భగవత్రాప్తి కలుగును. అతడు ప్రేమాస్పదుడైన 
భగవంతుని వియోగమును సహించలేడు. ఇదియే అనన్యప్రేమ యొక్క 
లక్షణము. అతడు భరతునివలె పరమాత్ముని విరహముతో వ్యాకులపాటునకు 
లోనగును. అతడు ఆ స్వామి వియోగమునకు తట్టుకొనజాలడు. అందులకై 
అతడు తన (ప్రాణములను విడుచుటకు కూడ సంసిద్దుడగును. శ్రీరాముని 
యెడబాటునకు లోనైన భరతుని దశను వర్షించుచు గోస్వామి ఇట్లు పలికెను. 
“భరతుని మనస్సు శ్రీరామునివిరహసము(ద్రమున మునిగిపోవుచుండగా 
రక్షించుటకు వచ్చిన ఓడవలె హనుమంతుడు (బ్రాహ్మణవేషముతో వచ్చెను". 
(రామా. ఉ,కొం, దో, 1. 5) 


భక్తుడగుటకు సులభ సాధనము 151 


(ప్రేమాస్పదుడైన పరమాత్మ వియోగమున ఈ విధముగ సాధకుడు 
విరహవ్యాకులుడైనచో అచటకు భగవంతుడు వచ్చుటకు ఆలస్యము ఉండదు. 
జలములేనిచో చేప జలము కొజకు విలవిలలాడునట్టు మనము భగవంతుని 
కొటకు తహతహపడవలెను. కొందరిట్లు పలుకవచ్చును. చేప జలవియోగము 
చేత కొట్టుమిట్టాడుచు చనిపోవును. కాని నీరు ఆ చేపదగ్గరికి వచ్చి దానితో 
కలువదు కదా, అది అట్లే అగును. నీరు జడము కాని పరమాత్ముడు 
జలమువలె జడుడుకాడు .ఆ స్వామీ చైతన్యమూర్తి. పరమ ప్రేమ స్వరూపుడు. 
దయాసాగరుడు. ఆయన ఎట్టు ఆగగలడు? “నన్ను ఎవరు ఎట్టు భజించెదరో, 
నేనును వారినట్లే అనుగ్రహించెదను” అని ఆ స్వామి ప్రతిజ్ఞ చేసియుండెను. 
(గీత. 4/11) 

పున్నమినాడు చంద్రుడస్తమించువరకును చకోరము ఆయనను 
కనులార్భక చూచుచునే ఉండును. అట్లే భక్తుడు నిత్యము నిరంతరము 
పరమేశ్వరుని ధ్యానించుచుండుటచేత ఆ ప్రభువు సహజముగనే లభించును, 
కృష్ణపరమాత్నుడిట్టు పలికెను. 

అనన్యచేతాః సతతం యో మాం స్మరతి నిత్యశః | 

తస్యాహం సులభ; పార్ట నిత్వయుక్తస్య యోగినః ॥ 

(గీత. 8/14) 

"పార్ఫా! నిత్యము, నిరంతరము అనన్యభావముతో చిత్తమును నాయందే 
నిలిపి, పురుషోత్తముడనైన నన్ను స్మరించుచు, సంతతము మత్సరాయణుడైన 
యోగికి నేను సులభుడను. అనగా అతనికి సహజముగనే నేను.లభింతును”. 

'చం(ద్రుడు (ప్రత్యక్షముగా చకోరపక్షికి ఎదుటనే ఉండును. గనుక 
ఆయనను దర్శించుట దానికి సులభము' అని ఎవరైనా అనవచ్చును. 
అదియును సమంజసమే: కానే శ్రద్దాభక్తులుండినచో మనకు కూడ పరబ్రహ్మ 
కనిపించును. అప్పుడు ఆ స్వామి మన సమ్ముఖముననే ఉండును. 
(శ్రద్దాభక్తులు లేనిచో ప్రత్యక్షముగ దగ్గజునే ఉండికూడ దూరముగ నుండినట్లే 
అగును, పరమాత్ముడగు శ్రికృష్ణుడు దుర్యోధనాదులకు అతిసమీపమున 
నుండెను. కాని వారికి ఆ స్వామియందు (శ్రద్దాభక్తులు లేవు. కనుక అతి 


152 భక్తియోగ తత్త్వము 





చేరువగా ఉండికూడ దూరముగా నుండినట్లే అయ్యెను. ఆ స్వామి చేరువలో 
లభించికూడ వారికి ఆ ప్రభువుయొక్క అనుగ్రహము అభించనట్టయ్యెను. 
కాని ధ్రువుడు మొదలగువారికి ఆ ప్రభువు దూరముగ నుండి కూడ వారి 
అనన్యభక్తి సాధనవలన ఆ స్వామి వారికి మిగుల దగ్గజ అయ్యెను. అందులకు 
వారి పరమ(శ్రద్దయు, అనన్యప్రేమయే కారణము. అందువలన (ధ్రువుడు, 
దేవబుషియైన నారదునియొక్క ఉపదేశములను లక్ష్యముగా చేసికొని ఆ 
పరమాత్మయందు ధ్యానమగ్నుడయ్యెను. అదేవిధముగా మనము కూడ 
భగవద్గీత, రామాయణము, భాగవతము మొదలగు (గ్రంథములను, మహాతు శైల 
వచనములను ఆధారముగా, ఆదర్శముగా చేనుకొని గట్టి సాధన 
కాఎంపవలయును. అనన్యభక్తిశ్రద్దలత పరమౌాత్మున ధ్యానించవలయును. 
పరమాత్ముని ధ్యానరూపమైన ఆ లక్ష్యము నెరవేరువరకును, కఠినాతి 
కఠినములైన ఎన్ని ఆపదలు వచ్చినను చాతకమువలె పూనికవహించి, ఆ 
ప్రభువును ధ్యానించుట వదలిపెట్టకూడదు. మేఘములన్నియు వర్షింపవు. 
కాని వర్షింపని మెఘములను చూచికూడ చాతకము “ప్రియా ప్రియా” యని 
పలుచుచుండును. ఒక్కొక్కప్పుడు ఆ మేఘములలో ఏదైనా ఒకమేఘము 
వర్షింపవచ్చును కదా! ఇదే విధముగా మనముకూడ భగవద్భక్తులవలె 
పరమేశ్వరుడు ఎప్పటికైనను లభించితీరును అను కోరికను, ఆశయమును 
కలిగియుండ వలయును, చాతకపక్షిమీద వడగండ్డుపడును. దానిరెక్కలు 
తెగిపోవును. అప్పటికి కూడ అది తన లక్ష్యమును వీడదు. నీటిబిందువులను 
ఆశించుచునే యుండును. అట్లే మనముకూడ ఎంతటి కష్టములు 
వచ్చిపడనను ఆ పరమేశ్వర స్వరూపదర్శన లక్ష్యమును విడనాడరాదు, 
భగవ(త్రాప్తి రూపమైన బిందువును ఆశించుచునే యుండవలయును. 
(ప్రాణములు పోవుదశకు చేరినను చాతకము మేఘములనుండి వర్షించు 
నిటిబిందువులనే (గ్రహించును కాని ఇతర జలముల నెప్పుడూ కోరదు. అది 
దాని లక్షణము, అదేవిధముగ భగవత్రాప్తి తప్పు ఇంకేవిధమైన (ప్రాపంచిక 
భోగములను ఎప్పుడును కోరుకొనరాదు. తీవ్రమైన కోరికయు, మిక్కిలి 
అవసరమూ ఉన్నను, చాతకమునకు ఒక్క్కాక్కుప్తుడు జలము 
లభింపకపోవచ్చును. కాని కోరికయందలి తీవ్రతనుబట్టి ఉత్తమసాధకునకు 


భక్తుడగుటకు సులభ సాధనము 153 





పరమాత్ముడు తప్పక లభించును. చాతకమునకు జలము కావలయును 
కాని నీరు జడమగు కారణమున ఆ నీటికి చాతకము యొక్క అవసరములేదు. 
కాని భక్తుడు పరమేశ్వరుని కొజుకు ఎంతగా తహతహపడునో ఆ 
పర(బ్రహ్మకూడ భక్తునికొఅకు అంతే ఆతురతకు లోనగును. పరమేశ్వరుడిట్టు 
పలికెను. 


యె యథా మాం ప్రపద్యంతే తాంస్తథైవభజామ్యహమ్‌ | (గత. 4/11) 
“పార్ణా! భక్తులు నన్ను సేవించిన రీతికి అనుగుణముగ నేను వారిని 
అనుగ్రహింతును". 
పరమాత్ముడింకను ఇట్లు పలికెను. 
సమో౭_ హం సర్వభూతేషు నమే ద్యేష్యో£ స్తి న ప్రియః | 
యే భజంతి తు మాం భక్ష్యా మయి తే చేషు చాప్యహమ్‌ | 
(గీత.9.29) 
“నేను సకలభూతముల ((ప్రాణుల)'యందును సమభావముతో వ్యాపించి 
యుందును. నాకు అ(ప్రియుడు గాని ప్రియుడు గాని ఎవ్వడును లేడు. కాని 
నన్ను భక్తితో భజించువారు నాయందేయుందురు. నేనును వారియందు 
ప్రత్యక్షముగా ఉందును.” 
జ్ఞానులగు భక్తులు నిష్కామభావముతో పరమాత్ముని భజించెదరు. వారికి 
పరమాత్ముడు బుగుల పైియమైనవాడు అగును, ఆ భగవంతునకు కూడ 
వారు ఆంతే ప్రియమైన వారగుదురు. 
ఆపరమాతు శడిట్టు నుడీవెను. 
తేషాం జ్ఞానీ నిత్వయుక్త  ఏకభక్తిర్విశిష్యతే | 
ప్రియో హి జ్ఞానినోకి త్యర్థమ్‌ ఆహం స చ మమప్రైయ: ॥ 
(గీత, 7. 17) 
"ఈ చతుర్విధభక్తులలో నిరంతరము నాయందే ఏకీభావస్థితుడై, అనన్య 
భక్తియుతుడైన జ్ఞాని ఆత్యుత్తముడు. ఏలనన _వాస్తవముగ నన్ను 


154 భక్తియోగ తత్త్వము 





(నాతత్తమును) తెలిసికొనిన జ్ఞానికి నేను మిక్కిలి ఇష్టుడను. అతడును 
నాకు మిక్కిలి ఇష్టుడు”. 

కనుక మనకు పరమాత్మునియందు అనన్యభక్తిభావము, విశుద్దపేమయు 
కలుగుటకు నిత్యము, నిరంతరము నిష్కామభావముతో, (శ్రద్ధాభక్తులతో ఆ 
స్వామి ధ్యానమును కొనసాగించవలయును. 

“వాయువు, తేజస్సు, జలము, పృథివి విటన్నిటియందు ఆకాశము 
వ్యాపించియున్నది. ఈ విధముగనే పరబ్రహ్మ అన్నిటీయందును వ్యాపించి 
యున్నాడు. సమస్తము పరమాత్ముని ఒక్క అంశమందే కలదు". మనము 
అన్నిసమయములలోను భగవంతుని ధ్యానించుచుండవలెను. గీతయందు 
ఇట్లు (ప్రస్తావింపబడినది. 


యో మాం పశ్యతి సర్వత్ర సర్గం చ మయిపశ్యతి | 
తస్యాహం న ప్రణశ్యామి స చ మే న ప్రణశ్యతి ॥ 
(గీత. 6/30) 

"సకల ప్రాణులయందును ఆత్మరూపముననున్న నన్ను (వాసుదేవుని) 
చూచుపురుషునకు, అట్లే ప్రాణులన్నింటిని నాయందు అంతర్గతములుగా 
నున్నట్లు చూచువానికి నేను అదృశ్యుడను కాను. అతడును నాకు అదృశ్యుడు 
కాడు. 

పరమాత్ముడు తెలిపిన ఈ సాధనమును నిరంతరము ఉత్సాహముతో 
అభ్యాసము చేయుచుండవలయును. (ప్రతివన్తువును భగవంతుని 
స్వరూపముగ భానించవలయును. ప్రతిచేష్టను ఆ స్వామి లిలగ తలపోయుచు 
అన్నివేళలలోను ఆనందముతో ముగ్దులగుచుండవలయును. ఎందుకనగా 
స్వయముగ పరబ్రహ్మయే ప్రపంచమునందుగల సకల వస్తువుల రూపములుగ 
రూపొందెను. మొదట ఒక్క భగవంతుడే ఉండెననియు, తరువాత ఆయనకు 
“నేను అనేకములగుదును" అను కోరిక కలిగెననియు, ఉపనిషత్తులలో 
చెప్పబడినది. 

“సోల_ కామయత । బహు స్యాం ప్రజాయేయేతి" | (తైత్తరీయ 2/6) 


భక్తుడగుటకు సులభ సాధనము 155 


అప్పుడు స్వయముగ సర్వేశ్వరుడు అనేక రూపములను పొందెను. 
ద్యాపరయుగమునందు. బ్రహ్మదేవుడు గోపబాలురను గోవత్సములను 
తీసికొని వెళ్లి ఒక గుహయందు దాచిపెట్టెను. ఆ సమయమున స్వయముగ 
శ్రీకృష్ణభగవానుడే గోపాలుర గోవత్సముల రూపములలో (ప్రకటితుడై, తన 
లీలలను (ప్రకటింపసాగెను, శ్రిమద్భాగవతమునందు ఇట్టు చెప్పబడినది. 

యావద్శత్సృపవత్సకాల్పకవప్పు: యావత్కరాం[ఘ్ర్యూదికం | 

యావద్యష్టివిషాణవేణుదలశిక్‌ యావద్విభూషాంబరమ్‌ ॥ 

యావచ్చీలగుణాభిధాకృతివయో యావద్విహారాదికం | 

సర్వం విష్ణుమయం గిరోజ_ ంగవదజః సర్వస్వరూపో బభౌ ॥ 
(శ్రీమద్భా. 10/13/19) 

“అప్పుడు అజుడగు శ్రీకృష్ణుడు గోపాల గోవత్సముల సంఖ్యను 
అనుసరించి కరములు, పాదములు మొదలగు అవయవములు, బెత్తములు, 
కొమ్ములు, వేణువులు, పత్రములు, చిక్కములు, ఆభూషణములు, వస్త్రములు, 
స్వభావములు, గుణములు, నామములు, ఆకారములు, వయస్సులు, 
విహారములు. మున్నగునవి ఎవరికి ఎట్టున్నవో సరిగ వానినట్లే ధరించి 
'సర్వజగత్తు విష్ణమయ'మను వాక్కు రూపుదాల్సినట్లు ఆయన సర్వస్వరూప్పుడై 
(ప్రకాశించెను". 

ఈ విధముగ మనము సకల పదార్థములను భగవంతుని స్వరూపములే 
అనియు, చేష్టలన్నియు, ఆయన లీలలే అనియు తెలిసికొనవలయును. అట్టు 
భావించుచు క్షణక్షణము ఆనందముతో ముగ్దులము కావలయును. భక్తులకు 
ఈ సాధనము మిగుల ఉత్తమమైనది, సులభమైనది. 

పచ్చరంగు అద్దములను ధరించినవారి కనులకు ప్రపంచమంతయు 
పచ్చగా కనిపించును. అట్టే “శ్రీహరి” యొక్క భావరూపమైన అద్దములను 
ధరించిన వారి హృదయనేత్రములకు ప్రవపంచమంతయు వస్తుతః 
పరమాత్ముడగు శ్రీహరిరూపముననే కనిపించసాగును. పచ్చరంగు కళ్లజోడు 
కంటె శ్రీహరి రూపమైన కళ్లజోడునందు ఒక విశేషము కలదు. (ప్రపంచము 


156 భక్తియోగ తత్త్వము 


అనేక రంగులతో కూడినది. అద్దముల (ప్రభావమున మనకు అది పచ్చగా 
అనిపించును. కాని ఈ (ప్రపంచమైతే నిజముగ శ్రీహరి రూపమే. 
అజ్ఞానమువలన మనము ఈ రహస్యమును తెలుసుకొనలే కున్నాము. 
అందువలన మనకు శ్రీహరి ప్రపంచముయొక్క రూపమున కనిపించు 
చున్నాడు. నిజముగా సకలము పరమాత్ముడే అయి ఉండెను. ఇప్పుడును 
అన్నియు ఆ భగవంతుడు అయివున్నాడు. 

గీతలో అన్నిటియందు పరమాత్మబుద్ది కలిగియుండుటను, దాని 
మహెమను మిగుల. గొప్పుగా చెప్పబడినది. కృష్ణపరమాత్మ ఇట్లు నుడివెను. 

బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్‌ మాంప్రపద్యతే | 

వాసుదేవః సర్వమితి స మహాత్మా సుదుర్హభ: ॥ (గీత. 7/19) 

“అనేకజన్మలపిదప జ్ఞానియెనవాడు(భగవత్తత్స్యమును ఎటీగినవాడు) 
సర్వమూ వాసుదేవమయమే యని భావించి, నన్ను శరణుపాందును. అట్టి 
మహాత్ముడు లభించుట దుర్లభము”. 

ఈ సాధనము మిగుల ఉత్తమమైనది. కనుక మనము అందరిలోను 
పరమాత్మ స్వరూపమును దర్శించవలయును. ఇట్టు అభ్యాసము చేసినచో 
శీఘ్రముగా పరబ్రహ్మను పొందగలము. ఛాందోగ్యోపనిషత్తునందు ఒక కథ 
కలదు. ఉద్దాలక మహర్షి తన కుమారుడగు శ్వ్యేతకేతువును ఇట్లు అడిగెను. 
“ఒకదానిని తెలిసికొనిన సమస్తము తెలియును. నీవీ విద్యను నేర్చుకొంటివా? 
లేదా?” దీనికి సమాధానముగ “ఆ విద్య మా గురుదేవులు కూడ ఎరుగరు. 
వారికి తెలిసియుండినచో నాకు తప్పక చెప్పియుండెడివారు. ఇప్పుడు మిరు 
దయచేసి నాకు దానిని ఉపదేశింపుడు”. అప్పుడు ఉద్దాలకుడు చెప్పెను. 
బంగారము యొక్క స్వరూప స్వభావములను తెలిసికొనినచో సువర్లముచే 
తయారగు సమస్త ఆభరణములగురించియు తెలియును. వాటి నామములు, 
రూపములు, ఆకారములు వేరువేరుగా ఉండవచ్చును. కాని వాటికి మూలము 
బంగారమేయగును. ఇటులనే పరమాత్మతత్త్యమును తెలుసుకొనినచో 
సమస్తమునందును పరమాత్మయే విరాజిల్లుచుండును. నీటి తత్త్వమును 
తెలిసికొనినచో మేఘములు, ఆవిరి, మంచు, నీటిబిందువులు మొదలగు 


భక్తుడగుటకు సులభ సాధనము 157 


వాటియందు జలమే భాసిల్లుచుండును. ఇట్లే పరమాత్మ తత్త్వమును 
తెలిసికొనినచో సమస్త సృష్టియందును పరమాత్మయే గోచరించుచుండును. 
భేదము, అభేదము అను రెండు సిద్దాంతములను అంగీకరించువారు ఈ 
విషయమును. (త్రికరణశుద్దిగా స్వీకరింతురు. భేదమేమిటనగా 
అభేదతత్త్యమును ఉపాసించువారు “ఈ ఉన్నదంతయు పరబ్రహ్మయేమరియు 
నేను కూడ పరబ్రహ్మనే' అని అందురు. పరబ్రహ్మయొక్క భేదతత్త్యమును 
ఉపాసించువారు 'ఈ ఉన్నదంతయు పరబ్రహ్మమే. నేను ఆయన సేవకుడను' 
అని అందురు. ఈ విషయమున ఈ ఇరువురియందునుగల భేదమిడియే. 
ఆధికారికభేదముననుసరించి ఈ రెండు సాధనములు ఉత్తమమైనవే. 
రామచరితమాననమందు ఈ వర్ణన కలదు. కిష్కింధాకాండలో 
పరమాత్ముడగు శ్రీరాముడు భక్తిని దృష్టిలో నుంచుకొని భక్తుడగు 
హనుమంతునితో ఇట్లు పలికెను, 

“అందరును నన్ను 'సమదర్శి' యందురు. కాని నా సేవకులే నాకు ఎక్కువ 
ప్రేయమైనవారు. ఏలనన వారు అనన్యభక్తితో నాపైననే ఆధారపడియుందురు. 
ఓ హనుమంతుడా! 'నేను సేవకుడను. ఈ జడచేతనములన్నియును 
భగవంతుని రూపములే' అను నిశ్ళయమును కలిగి నిశ్ళలబుద్దితో దానిపైననే 
దృఢముగా నుండువానిని 'అనన్య భక్తుడు' అని అందురు". 

(రామౌ. కిష్కింధా. రో. 2/43) 
సాధారణ మనుజునకు ఈ భక్తిమార్గము సరళమై, సుగమమైనది. కనుక 
ఇది ఉత్తమము. భక్తిమార్గమునకు అందరును ఆర్హులగుదురు. వారు 
నిమ్నజాతివారైనను, మూర్భులైనను, పావులైనను సరే. వారికి కేవలము 
భగవంతునియందు విశుద్దమగు భక్తివిశ్శాసములు ఉండవలయును. 
పరమాత్ముడు. కేవలము భక్తిశ్రద్ర్దలనే చూచును. శబరి విశేషముగా 
చదువుకొన్నది కాదు, నిమ్నజాతియందు జన్మించినది. ఆమె స్వుయముగ 
పరబ్రహ్మయగు రామచం(ద్రునితో ఇట్లు నుడివెను. 

“ప్రభూ! నేచేవిధముగా మిము శ స్తుతింపవలయును? ఓ పాపవిమోచనా! 

నేను నిమ్నుజాతి (స్త్రీని, మందబుద్దిని, ఆధమురాలను. అందునా అతి 


158 భక్తియోగ తత్త్వము 





నికృష్ణురాలను. నేను జడమతిని"”. ఈ మాటలను విని రామచంద్రప్రభువు 


ఇట్లు పలికెను. (రా.మా. అరణ్య. దో. 34/1 
“భక్తురాలా! నా మాటలను వినుము. నేను కేవలము భక్తితత్సరత్య్వమునే 
గౌరవించెదను”. (రా.మా. కిష్కింధా. 34/2) 


పరమాత్ముడు ఆమె భక్తిభావమును చూచి ముగ్దుడయ్యెను. ఆమె 
కుటీరము చెంతకు వెళ్లెను. ఆమె 'తన చేతులతో (స్వయముగా) ఇచ్చిన 
ఫలములను తినెను. ఇది ఆ (ప్రభువుయొక్క అవ్యాజమైన దయ, 
దయామయుడగు ఆ స్యామిదయకు పాత్రురాలైన శబరి జీవితము ఎంతయు 
మిగుల ధన్యమైనది. 

“హృదయమునందు శ్రద్దాభక్తులు లేనివాడు, భగవంతుని విశ్వసించనివాడు. 
నిజమైన భజనను చేయనేలేడు. అట్టి వారికి పరమాత్ముని అనుగ్రహము 
తొందరగా లభించదు. కనుక మనము భగవంతుని గుణముల, స్వభావముల 
వైపునకు దృష్టి సారింపవలెను. ఆ ప్రభువుయొక్క సాన్నిధ్యమును పొందుటకు 
సంపూర్ణమైన విశ్వాసముతో |ప్రతిక్షణము ఆయన కొటకు నిరీక్షించుచుండ 
వలెను 'వాస్తవముగా పరమాత్ముడు ఉన్నాడు. ఆ స్వామి ఇదివరలో ఎందరకో 
లభించెను. ఇప్పుడును లభించును, మనకు కూడ నిశ్చయముగ ప్రాప్తించును" 
అను దృఢ విశ్శాసమును మనస్సునందుంచు కొనవలెను. ఆ స్వామి మన 
అవగుణములను పట్టించుకొనడు. ఆయన హృదయము మిగుల కోమలము, 
సరళము, దయామయము. అది వాత్సల్యముతో నిండియుండును. ఆ 
పరమేశ్వరుడు సర్వాంతర్యామి, సర్వశక్తిమంతుడు, సకల (ప్రదేశములందును 
ఎల్లప్పుడును స్థితుడైయుండును. భక్తునియందలి భక్తిప్రపత్తులతోడనే ఆయన 
సాక్షాత్కరించును. 

రామచరితమానసమందు శివుడిట్లు పలికెను. 

“శ్రీహరి సర్వవ్యాపి. భక్తిశ్రద్ధలు కలచోట తనను తాను ప్రకటించుకొనునని 
నా విశ్ళాసము". (రామా. బా.కాం. 184/3) 

ఈవిధముగా దృఢనిశ్చయము చేసికొనవలెను. శబరివలె (ప్రతిక్షణము 
పరమవిశ్వాసముతో నిరీక్షించుచుండవలెను. ఇట్టు ఎదురుచూచుటవలన 


భక్తుడగుటకు సులభ సాధనము 159 


భగవంతుడు శ(వ్రుముగానే (ప్రాప్తించుటను ఇందులకు భిన్నముగా 
సంశయములతో కూడినవాడైనచో “పరమాత్ముడున్నాడో, లేడో ఎవరికి 
తెలియును?” “ఇంతకుమునుపు ఎవరికైనను దర్శనమిచ్చెనో లేదో”, ఇపుడు 
అభించునో, లభించడో”. “నాకు (ప్రొప్తించునో ప్రాప్రించడో” ఇట్టి సందేహములు 
కలిగియున్నవాడు భగవంతుని. పొందుట కష్టమగును. ఎందుకనగా 
(శద్దలేనివానికి, సంశయములతో కూడినవానికి, ఆజ్ఞాని అయినవానికి 
పరమేశ్వరుడు ప్రాప్తించుట దుర్హభమగును. అంతియేకాక అతనికి ఇహలోక 
సుఖములును ఉండవు. పరలోక సుఖములును దక్కవు. శ్రీకృష్ణుడిట్లు 
నుడివెను: 
ప సంశయాత్మా వినశ్యతి | 
నాయం లోకో౭ సీన పరో న సుఖం సంశయాత్మన; ॥ 
(గీత, 4/40) 


“అవివేకియు, (శ్రద్దారహితుడును అయిన సంశయాతు ్యదు పరమార్ధ 
విషయమున అవశ్యము (భ్రష్టుడేయగును. అట్టి సంశయాత్మునకు ఈ 
లోకమునందుగాని, పరలోకమునందుగాని ఎట్టి సుఖమూ ఉండదు”. 

భగవంతుని పొందుటలో సంశయమున్నను, ప్రయత్నములో లోపమున్నను 
ఆ స్వామిని దర్శించు దీక్ష, నిరీక్షణయు లేకున్నను ఆయనయందు మనస్సు 
అగ్నముకాదు. అందులకు మనము అధములము, పాపులము, ఆజ్ఞానులము, 
మూర్జులము ఐనను కావచ్చును. భగవంతుని యందు దృఢమైన 
శ్రద్దానిశ్వాసములు కలిగి, ఆ స్వామిని పొందుటకు మనము ప్రయత్నశీలురము 
కావలయును. పరమదయాళువగు పరమాతునకు మన అవగుణములు 
పట్టవు. భరతుడిట్లు చెప్పెను. 

“ప్రభువు తన సేవకుల దోషములను ఎన్నడును పరిగణింపడు. అతడు 
దీనజనబంధువు;, ఆయన స్వభావము అతికో మలము. శ్రీరామచం[ద్రప్రభువు 
తప్పక రాగలడని నా మనస్సు నిశ్శసించుచున్నది. ఏలనన లయం 
శుభశకునములే కనిపించుచున్నవి”. (రామా. ఉకాం. చో. 1/34) 


అందువలన అభయహాస్తుడగు ఆ పరమాతు eer ధ్యానముంచి మనము 


160 భక్తియోగ తత్త్వము 





నిశ్చింతగ ఉండవలయును. ఆయన మన అవగుణములవైపే చూడడు. తప్పక 
మనలను తన వారినిగా చేసికొని ఆ స్వామి తన దర్శనభాగ్యమును మనకు 
(ప్రసాదించును. 

భక్తుడగు పద్మనాభుడు అను (బ్రాహ్మణుడు ఈ భావముచేతనే 
ప్రభావితుడై తన మనస్సులో ఇట్లు ఆలోచించుచుండెను. 'భగవంతుడు నాకు 
తప్పక లభించును. నేను ఆయన పాదపద్మములమిద ట్రాలెదను. 
పేమా(శ్రువులచేత ఆ స్వామి చరణములకు అభిషేకము చేయుదును. ఆ 
దేవదేవుడు నన్ను చేరదీసి తన హృదయమునకు హత్తుకొనును. అప్పుడు 
నేను ఆనందసాగరమున మునిగి తేలుచుండును. అప్పుడు ఆ స్వామి నన్ను 
వరములు కోరుకొమ్మని పలుకును. ఆంతట నేను నాకేమియు వలదు. నేను 
మీ సేవను చేసికొనుచుందును. మిమ్ములనే చూచుచుందును' అని చెప్పెదను. 
ఈ విధముగా తన మనస్సులోనే ఆలోచించుచు అతడు ఆనందమగ్నుడగు 
చుండెడివాడు. ఆతని శరీరము రోమాంచమగుచుండెను. కనులనుండి 
అ(శ్రువులు ్రవించుచుండెను. భక్తి పారవశ్యములతో గూడిన అతని ఈ 
స్థితి చాలసేపటివరకు ఉంటూ ఉండెడిది. అతని పరమోత్తమభావమును 
తీవ్రమైన (శ్రద్దాభక్తులను గమనించి ఆ పరంధాముడు సాక్షాత్తుగా ప్రకటితుడై 
ఆయనకు దర్శనమిచ్చెను. అప్పుడు ఆ స్థలములన్నియు పరమాత్ముని 
దివ్యాంగనములనుండి వెలువడిన కాంతులు దేదీప్యమానములయ్యెను. 
భక్తుడైన పద్మనాభుడు వేలకొలది సూర్యులతో సమానమైన ఆ 
దివ్యప్రకాశమును చూచెను. చతుర్భుజుడగు ఆ పరమాత్మ శంఖచక్రగదా 
పద్మములను ధరించి ఆ ప్రకాశముచే దేదిప్యమానుడై విరాజిల్లుచుండెను. 
అట్టి శ్రీమహావిష్ణువును అతడు దర్శించెను. పరమభక్తుడగు పద్మనాభుని 
హృదయము (ప్రశాంతతను పొందెను. కనులు నిర్షిమేషములై, ఆ దేవదేవుని 
యొక్క ఆనందరసమును ఆన్యాదింపనాగెను, ఆ (ప్రభువు సకల రసామృత 
సాగరము గదా! భిక్తిసాధన చేయువారికి భగవదనుగ్రహమును పొందుట 
మిక్కిలి సులభము. ఇది రహస్యముతో కూడిన సాధనము. కనుక భక్తులు 
పద్మనాభునే అనుసరించవలయును, 


భక్తుడగుటకు సులభ సాధనము 161 





భగవంతుని ఉపాసించుటకు గల సాధనములన్నింటిలో ఆయనను 
సేవించుటకు, ఆ స్వామి దివ్యనామము, రూపము, ఆయన లీల, ధామము, 
ఈ నాలుగును (ప్రధానములు. ఈ నాలుగింటిలో ప్రతిదానియందును నున్న 
గుణమును, (ప్రభావమును, తత్వమును, ఆంతర్యమును అర్థము 
చేసుకొనవలయును. కనీసము చెవులు, నేత్రములు, మనస్సు, వాక్కు అను 
ఈ నాలుగింటి ద్యారా పైన చెప్పిన నాలుగింటిని తప్పక సేవించవలయును. 
పరబ్రహ్మయొక్క నామమును, రూపమును, లీలలను, ధామగుణములను, 
(ప్రభావమును, తత్త్యమును, అందలి ఆంతర్యమును గూర్చి భక్తులనుండి 
(శ్రద్దాభక్తులతో చెవులార వినవలయును. నేత్రములద్యారా సచ్చాస్తములను 
చదువవలయును. వాటిని మనస్సుతో మననము చేయవలయును. 
వాక్కుద్వారా కీర్తిచవలయును. భగవద్భక్తులకు ఈ విషయములను 
చెప్తుచుండవలయును. (శ్రద్దాభక్తులతో ఈ నాలుగింటిని అనుసరించుటవలన, 
ఆరాధించుటనలన పరమాత్మయొక్క సాక్షాత్కారము కలుగును. ఫలితముగా 
పరమానందము, పరమశాంతియు (ప్రాప్తించును. అపారమైన సమభావము 
సమకూరును. ఆ దేవదేవుని స్వరూపజ్ఞానము కలుగును. ఇక పరమాత్ముని 
నామము, రూపము, ఆ స్వామిలీల, పరంధాముని యొక్క గుణములు, 
ప్రభావము, తత్మ్యము, రహస్యములు అనువానిని గూర్చి సంక్షిప్తముగ 
తెలుపబడుచున్నవి. ' 

ఓర్పు, దయ, శాంతి, ప్రేమ, జ్ఞానము, సరళత మొదలగునవి పరమాత్ముని 
యొక్క అనంత దివ్యగుణములు, ఇవి అన్నియు ఆ స్వామి దివ్యనామము 
నందే కుదురుకొనియున్నవి. వటవృక్ష బీజమును భూమిలో నాటి 
నీరుపోయుటవలన అది మట్టిచెట్టుగ రూపొందును. అటులనే పరమాత్మ 
యొక్క నామరూప బీజమును హృదయమును భూమిలో నాటవలెను. ఆ 
బీజమును సత్సంగము, స్వాధ్యాయరూపమగు నీటితో తడుపవలెను. అప్పుడు 





1 ఈవిషముమును వెస్పృతముగా తెలిసికొనుటకు గీతాపైస్సువారు ప్రకటించిన “భక్తి 
వ్‌ భగవాన్‌” అను పుస్తకమునందు “నామ-రూప-లీల-ధామ్‌” శీర్షికతో ఉన్న 


నే 


ఎ చూత వలయును, 


బి 
la 


162 భక్తియోగ తత్త్వము 


ప న యేషు కనా కట్‌ 
దివ్యమైన, భగవద్గుణరూపమగు వృక్షము రూపొందగలదు. జపము, కీర్తనము, 
శ్రవణము, స్మరణము చేయుటవలన ఉపాసకుని హృదయమందు 
పరమేశ్వరుని దివ్యగుణములు స్యాభావికముగనే 'ప్రకటితములగును. ఇవి 
నామముయొక్క గుణములని తెలుపబడెను. నామమును జపించుటవలనను, 
ఆ స్వామిని కీర్తించుటచేతను, ఆ ప్రభువును గూర్చి వినుట, స్మరించుట 
వలనను సమస్త పాపములు నశించును. అహంకార మమకారములు, 
రాగద్వేషములు, కామ(కోధములు, లోభమోహములు మొదలగు 
సకలదుర్గుణములును సమసిపోవును. అసత్యము, కపటము, చౌర్యము, 
హింస, వ్యభిచారము, మద్యపానము, జూదము మొదలగు దురాచారములు 
అంతరించును. దుఃఖములన్నియు దూరమగును, ఉపాసకునియందు 
స్వాభావికముగనే సద్గుణములు ఆవిర్భవించును. (క్రమముగా భగవంతుని 
ప్రాస్తియు కలుగును. ఇది ఆ దివ్వనామముయొక్క (ప్రభావము. 

భగవన్నామము ఆ పరమేశ్వరునకు భిన్నముకాదు. పరమేశ్వర స్వరూపము, 
ఆ స్వామిని గురించిన జ్ఞానము, ఆ ప్రభువు నామము ఇఎ అన్నియును 
ఒకటే. వ్లావముగ పరబ్రహ్మయే స్వయముగ నామముయొక్క రూపమున 
ప్రకటితుడగును. ఈ విధముగా తెలిసికొనుటయే నామతత్యమును 
(గహించుటయగును. 

వాక్కుద్యారా నానుమును జపించుటకంటెను, మనస్సులో జపించుటవలన 
వందరెట్లు ఎక్కువగా (ప్రయోజనము చేకూరును. ఆ మానసిక జపము కూడ 
భక్తిశ్రద్దలతో చేసినచో దానిఫలము అనంతమగును. దానినే గోప్యముగను, 
నిష్కామభావముతోడను చేసినచో పరమాత్మ(ప్రాప్తి శీఘ్రముగనే కలుగును. 
ఈ రహస్యమును ఎణీంగినవాడు ఎన్నడును భగవన్నామజపముచాటున 
పాపము చేయడు. ఇదియే భగవన్నామముయొక్క రహస్యము, 

పరమేశ్వరుని రంగు, రూపము, ఆకారము మిగుల మనోహరమైనవి. అవి 
లావణ్య శోభితములు, రసమయములు, మిగుల ఆకర్షణీయములు, 
కొంతిమయములు, అలౌకికములు, ప్రకాశవంతములు, సుందరములు. అవి 
ఎంతయు అద్భుతమైనవి వాటియందు అత్యంత విలక్షణమైన సహనము, 


భక్తుడగుటకు సులభ సాధనము 163 





దయ, శాంతి, (ప్రేమ, న్యాయము, సమభావము, మాధుర్యము, సారళ్యము, 
బోదార్యము మొదలగు అనంతమగు దివ్యగుణములున్నవి. ఇవి ఆ పరమేశ్వర 
స్త్వరూపముయొక్క గుణములు, 

సంపూర్ణమైన బలము, ఐళ్ళర్యములు, తేజస్సు, శక్తి మహత్తు, సంభనమును 
అసంభవము చేయగల సామర్ధ్యము, అసంభవమును సంభవము చేయు 
ఒడుపు మొదలగునవి ఆ దేవదేవుని ప్రభావములు. అవి అపరిమితములు. 
భగవంతుని స్వరూపదర్శనము, స్పర్శ, ఆ స్వామితో భాసించుట, స ్యరించుట 
తోడనే సకల పాపములు, దుఃఖములు, దురాచారములు పూర్తిగా 
తొలగిపోవును. (నశించును). భక్తునియందు స్యాభావికముగనే సకల 
సద్గుణములు, సదాచారములు ఉదయించును, అతనికి భగవ(త్రాప్తయును 
కలుగును. ఇది భగవంతుని మహిమగా తెలుపబడినది. 

పరమాణువు, ఆవిరి, మంచు, మేఘములు, నీటిబిందువులు, వడగండ్లు, 
నుంచుగడ్డలు మొదలగునవన్నియును తత్త్వతః జలమే. అటులనే సగుణ 
నిర్గుణములు, సాకార నిఠాకారములు, వ్యక్తావ్యక్తములు, జడచేతనములు, 
స్థావర జంగమములు, సదసత్తులు, స్టూలసూక్ష్మములు, కార్యకారణములు, 
మొదలగునవన్నియును మరియు వీటి కతతమగునవన్నియును గూడ 
తత్మ్యదృష్టితో ఒక్క భగవంతుడే యగును. ఇది పరమేశ్వరునియొక్క 
స్యరూపతత్త్యము. 

ఆ నిర్గుణ నిరాకార పరమాత ఇయ సగుణసాకార రూపమున 
(పకటీతుడగుచుండును. ఆ స్వామి కృపలేకుండ ఈ రహస్యమును బుషులు, 
దేవగణములు కూడ తెలిసీకొనలేచు. ఎందుకనగా వారు ఆ స్వామి 
యోగమాయచేత కప్పుబడి యుందురు, ఆ స్వామి స్వరూపము అచింత్యము, 
హద్దులులేనిది, దివ్యమైనది. ఆయన తనను తానే ఎరుగును. మరియు ఆయన 
దయకు (అన్నుగహమునకు) పాత్రులైనవారు నూత్రము (ప్రభువును 
తెలుసుకొనగలరు. ద్వాపరయుగమునందు బ్రహ్మదేవుడు గోపాలురను, 
గోవత్సములను దొంగిలించి తీసికొనిపోయెను. అప్పుడు శ్రీకృష్ణపరమాత యే 
గొల్లబాలల, గోవత్సములరూపములను దాల్చెను. ఈ రహస్యమును 


164 భక్తియోగ తత్త్వము 


బలరామదేవుడు కూడ స్వయముగా తెలిసికొనలేకపోయెను. శ్రీకృష్ణుడే 
బలదేవునకు ఈ రహస్యము తెలిపెను. ఆ సమయమున గోపాలురయొక్క, 
గోవతృ్సములయొక్క రూపములలో నున్న పరమాత్ముని ఎవ్వరును 
గుర్తించలేదు. ఇదియే భగవంతుని స్వరూప రహస్యము. 

విభీషణుడు రావణునిచేత అవమానింపబడి శ్రీరామచం[ద్ర భగవానుని 
శరణుజొచ్చెను. ఆ సమయమున భగవంతుడు అతనిమీద (శరణాగత) 
వాత్సల్యమును (ప్రదర్శించెను. బౌదార్యమును చూపెను. దయతో (ప్రేమతో 
సహృదయతతో ఆయనను చేరదీసెను. భగవంతుడు చూపిన ఇట్టి 
గుణములను (గ్రహించుటయే పరమాత్ముని లీలయందలి గుణములను 
దిగ్చర్శనము చేయుట యగును, 

రామచరితమానసమునందలి బాలకాండమున శివధనుర్భంగ ఘట్టము 
కలదు. మహాత్ముడగు పరశురాముడు అచటికి వేంచేసెను. అంత్యమున 
రామచం(ద్రునితో ఆయన ఇట్టు పలికెను, 

“ఓ రామా! లక్ష్మీపతి యొక్కఈ ధనస్సును చేతబట్టి సంధింపుము. ఆ 
సందేహము తీరిపోవును” అని అందించుచుండగనే ధనుస్సు స్వయముగా 
శ్రీరాముని చేతులలోనికి పోయెను. (ధనుస్సుతోపాటు విష్ణుసంబంధ తేజస్సు 
కూడ పరశురాముని నుండి శ్రీరాముని చేరెను). పరశురామునకు అత్యంత 
సం(భ్రమాశ్చర్యములు కలిగెను”. (రామా. బా.కాం. దో. 283/4) 

ఈ విధముగా పరమాత్ముని స్పర్శ కలిగినంత ధనుస్సు తనంతట తానే 
సన్నద్దమగుట ఆస్వామి లీలయొక్క (ప్రభావమే. భగవంతుని లీలా 
గుణములను, (ప్రభావమును, తత్వమును, రహస్యమును అవగతము 
చేసుకొనుచు ఆ స్వామి లీలను దర్శించుట, ఆయనను గూర్చి చింతన 
చేయుట, పఠనము, (శ్రవణము, కీర్తనములు చేయుట వలనను, వాటిని 
అనుసరించుటవలనను మనుష్యుడు ఉద్దరింపబడును. ఇదికూడ పరమేశ్వరుని 
లీల యొక్క (ప్రభావమే. 

(బ్రహ్మదేవుడు గోపాలురను, గోవత్సములను దొంగిలించి 
తీసికొనిపోయెను. అప్పుడు స్వయముగ పరమేశ్వరుడే ఆ గోపాలుర, 


భక్తుడగుటకు సులభ సాధనము 165 





గోవత్సముల రూపములను ధరించి, ఆ స్థితిని సంవత్సరము వరకు తన 
లీలలతో నడపెను.తన లీలల ప్రభావమున పరమాత్ముడు ఒక్కక్షణములో 
అనేక రూపములను దాల్ఫెను. ఈ లీలలను భగవంతుని స్వరూపమును 
తెలిసికొనుటయే, ఆ స్వామి లీలల యొక్క తత్త్వమును తెలిసికొనుటయగును. 
ఎందుకనగా కర్త, కర్మ, (క్రియ, సకలము తత్త్వతః ఆ పరమాత్ముడే 
యగునుగదా! 

అట్లే ఈ (ప్రపంచమునందు సహజముగ జరుగు చేష్టలు (కదలికలు) 
అన్నియును కూడ ఆ దేవదేవుని లీలలే. అవి ఆయన కంటె భిన్నములు 
కావు. అవి ఆ స్వామి స్వరూపాలే, దీనిని తెలిసీకొనుటకూడ ఆ ప్రభువుయొక్క 
లీలను తెలిసికొనుట యగును. 

భగవంతుడగు శ్రీరాముడు పదునాలుగు సంవత్సరముల గడువు 
ముగియగనే అయోధ్యకు విచ్చేసెను. అయోధ్యావాసులందరు ఆయనను 
కలిసకొనుటకు మిగుల ఉబలాటపడుచుండిరి. ఇది తెలిసిన రామచంద్రుడు 
తాను అనంతరూపములలో (ప్రకటితుడై ఒకే సమయమున అందరిని కలిగెను. 

“ఒకే సమయమున (ప్రభువు అనేక రూపములలో ప్రకటితుడై (ప్రతివ్యక్తికిని 
ఒకే సమయమున వారి వారి యోగ్యతలకు అనుగుణముగ దర్శనమిచ్చెను. 
ఉమా! (ప్రతి ఒక్కడును “ప్రభువు మొట్టమొదట తననే కలిసికొన్నాడు' అని 
భావించెను. ఎవ్వరును ఈ లీలా రహస్యమును ఎరుగరు, 

(రామా, ఉకాం. దో. 5/3,4) 

భగవంతుని చిన్మయదివ్యలోకము సర్వశ్రేస్టమైనది. అన్నిటికంటె 
ఉత్తమమైనది. అది నిత్యము, సత్యమైనది. అచటకు మనస్సు, బుద్ది, వాక్కు 
చేరలేవు. ఓర్పు, దయ, శాంతి, ప్రేమ, సమభావము, న్యాయము మొదలగు 
భగవంతుని దెవ్యగుణములు నిత్యములు., అవి ఆ థఛాముమునందు 
సహజముగనే ఉండును. ఎందుకనగా స్వయముగ పరమాత్ముడే ధామము 
యొక్క రూపములో (ప్రాదుర్భవించెను. ఇవి పరమాత్ముని ధామము యొక్క 
గుణములుగ చెప్పబడెను, 

భక్తుడు భజన, ధ్యానము, సత్సంగము, స్వాధ్యాయము మొదలగు 


166 భక్తియోగ తత్త్వము 





సాధనములద్యారా ఆ సర్వేశ్వరుని పరమధామమునకు చేరును. అతనిలో 
పైన చెప్పబడిన గుణములన్నియు మొదటినుండియే స్వాభావికముగనే 
విలసిల్లుచుండును. ఒకవేళ ఏ కారణముచేతనైనను వాటిలో ఏ కొంచెము 
లోపముండీనను అది పరమధామమునందు (ప్రవేశించిన క్షణముననే 
నివారించబడును. అక్కడకు వెళ్లిన వారివ్వరు కూడ తిరిగిరారు. ఆ 
దివ్యధామమందు ఉన్నవారి శరీరములకు జన్మమృత్యు జరావ్యాధి 
మొదలగుగాగల వికారములు అంటవు. వారు పరమ పవిత్రులై ఉందురు. 
పరమాత్మునివలె దివ్యులు, చిన్మయులై ఉందురు, వారు అలౌకికులగుదురు. 
సకల సద్గుణ సంపన్నులై యుందురు. ఆ ధామమునందున్న పదార్థము 
లన్నియు దివ్యములు, చిన్మయములు, అలౌకికములు అగును. ఇదంతయు 
భగవద్దామ (ప్రభావము యొక్క సంక్షిప్త వివరణము. 

సచ్చిదానంద ఘన పరబ్రహ్మ పరమాత్మయే, పరమధామరూపమున 
ప్రాదుర్భవించెను. కనుక ఆ పరమధానుము సర్వేశ్వరుని స్వరూపమే యగును. 
దీనిని తెలిసికొనుటయే ఆ దేవదేవుని యొక్క ధామతత్త్యమును తెలిసికొనుట 
యగును. పరమేళ్వరునియొక్క పరమధామమునందు అంతకుముందు 
తెలియని వస్తువులన్నింటిని తెలుసుకొనవచ్చును అనుభవించని వాటిని 
అన్నింటిని అనుభవించవచ్చును. చూడని వానిని అన్నింటిని చూడవచ్చును. 
ఎందుకనగా అచటకు చేరుటతోడనే బుద్ది, మనస్సు, ఇంద్రియములు 
మొదలగునవన్నియు దివ్యములగును. అచట పరమేశ్వరుని యొక్క మరియు 
ఆయన ధామముయొక్క గుణములు, (ప్రభావము, తత్త్సము, రహస్యము, 
లీలలను గురించిన విషయములు, వినినవి, అర్థము చేసుకొనినవి మిగుల 
విలక్షణముగా నుండును. అచటకు వెళ్ళుటతోడనే పరబ్రహ్మ మరియు ఆ 
స్వామి ధామము “వస్తుతః ఎమిటి? అన్న రహస్యము సంపూరళ్లముగ 
అవగతమగును. ఇది భగవంతుని పరమధామము యొక్క రహస్యము, 

ఇట్టు గుణములు, (ప్రభావము, తత్త్వము, రహస్యమును తెలుసుకొని 
సాధనచేయు సాధకునకు తన ఇష్టదైవము సాక్షాత్తుగా దర్శనమిచ్చును. 
అప్పుడాతనిస్థితి విలక్షణముగా నుండును. అప్పుడతడు (ప్రమ, ఆనందము, 


భక్తుడగుటకు సులభ సాధనము 167 


ఆశ్చర్యములతో ముగ్దుడగును. అతనికి భగవంతుడు తప్పు ఇతరమైన 
దేనిీమీదను చివరకు తనను గురించిన సృహ (జ్ఞానము) కూడ ఉండదు. 
అతడు పరమాత్మను తదేకదృష్టితో చూచుచుండును. అతని కనులు 
మూతపడవు. అతని శాంతికి హద్దులుండవు. అతనిలో అలౌకికమైన 
సమభావము ఏర్పడును. సగుణ, నిర్గుణ సాకార నిరాకార, వ్యక్త-అవ్యక్త 
రూపమగు సరబ్రహ్మపఠమాత్మ ఏ ప్రభావము కలిగియుండునో దానిని 
ఉన్నదున్నట్టుగా సంపూర్ణముగా యథార్హరూపముతో తత్త్వతః తెలుసుకొనును. 
పిమ్మట అతడు సకల సంశయములు, (భ్రమలు, అజ్ఞానము, పాపములు, 
ఎకారములు మున్నగువాని నుండి శాళ్ళతముగ ముక్తుడగును. అప్పుడతనికి 
చేయవలసినదిగాని, తెలుసుకొనవలసినదిగాని ఏమియు మిగిలియుండడు. 
కనుక మనము భగవంతుని పొందుటకొటుకు అనన్యభక్తిని శ్రద్దతో సాధన 
చేయవలయును, నిష్మాముభావముతో ఆతురత కలిగి 
(ప్రాణములున్నంతవరకు (క్రియాన్వితము చేయవలయును. 


టి షీ 4 


10. అనన్యభక్తియొక్క స్వరూప రహస్యములు 


సమయము అమూల్యమైనది. ఒక్కక్షణము కూడ వ్యర్థపణచరాదు. రాతి 
నిదురించు సమయమున పరమేశ్వరుని నామమును జవించుచు, 
ధ్యానించుచు శయనించవలయును. అప్పుడు రాత్రి నిదురించు సమయము 
గూడ సాధనచేయు సమయముగా పరిగణంపబడును. 

గోపికలు నడుచుచు, తిరుగుచు, తినుచు, (త్రాగుచు, కూర్చొనుచు, లేచుచు 
ఉన్నప్తుడును తమ సమయమును శ్రీకృష్ణుని ధ్యాసలో గడుపుచుండినట్టు 
మనము కూడ గడుపవలయును. మన సమయమును భగవంతుని ధ్యాసలో 
గడుపవలెను. 

శ్రీమద్భాగవతమునందు ఇట్టు చెప్పబడినది. 
యా దోహనే£.వహననే మధనోపలేస౭_ 

ప్రేంభేంఖనార్భరుదితోక్షణమార్దనాదౌ | 
గాయంతి చైనమనురక్తధియో౬. శ్రుకంర్యో 
ధన్యా వ్రజస్రీయ ఉరుక్రమచిత్తయానాః ॥ 

“ముఖ్యముగా పాలు పితుకునపుడు, ధాన్యములను దంచునపుడు, పెరుగు 
చిలుకునపుడు, ఇల్లు అలుకునపుడు, ఊయలలూపునపుడు, ఏడ్సుచున్న 
శిశువులను జోకొట్టుచున్నప్పుడు, నీరు చల్టుచున్నపుడు, ఇంట్ల 
నూడ్సుచున్నప్పుడు అనగా ఎల్లప్పుడును గోపికల చిత్తములు దైవభక్తితో 
నిండియయం౦ండును, పేముతో వరి కన్నులలో ఆనందా(శువులు 
్రవించుచుండును. వారు బొంగురువోయిన గొంతుతో శ్రీకృష్ణుని గూర్చి 
గానము చేయుచుందురు. వారి చిత్తములు ఎల్లవేళల శ్రీకృష్ణునియందే 
లగ్నమైయుండును. గోకులమునందలి అట్టి గోపికలెంత ధన్యురాం!డ్రో కదా!” 


ఇదేవిధముగా మనము కూడ అన్నివెళల వాక్కుచే భగవంతుని 
నామమును జపించుచుండవలెను. ఆ స్వామి గుణములను కీరించవలెను. 
ఆ ప్రభువును మనస్సుతో ధ్యానించవలయును. ఈ విషయమున ఏ కొంచెము 
కూడ లోపము రానీయరాదు. 


అనన్యభక్తియొక్క స్వరూపరహస్యములు 169 


ఉదయము, సాయం(త్రము రెండువేళల నియమానుసారముగ సాధన 


కొటకు మనము నున నమయమును వినియోగించుకొనవలాను. 
నియమానుసారముగా మనము వెచ్చించు సమయమును కూడ మిక్కిలి 
ఎలువగలదిగా పరిగణించవలెను. పరమేశ్వరుని నామజపముతో ఈ (క్రింద 
చెప్పున ఆరు విషయములను విశేషముగా మనస్సునందుంచు కొనవలయును, 
అప్పుడు నామజపము మిగుల ఎభువైనది కాగలదు. 


1. 


నామమును ఏలైనచో మనస్సుతో జపించవలయును. లేనిచో శ్వాసద్యారా 
ధ్యానము చేయవలయును: అది కూడ చేయలేకపోయినబో 
నాలుకద్యారా చేయవలయును. 

నామజపము చేయు సమయమున ఏ నామమును మనము 
ఉచ్చరించుచున్నామో, ఆ స్వామిని (భగవంతుని) జ్ఞాపకము 
ఉంచుకొనవలయును.) 

నామమును గోప్యముగా జపించవలయును. నేను ఇంతజపము చేసితిని 
అని ఎవ్వరితోను చెప్పురాడు. 

(శ్రద్దా విశ్వాసములతో నామమును జపీించవలయును. 
(ప్రమవిహ్వలుడై నామమును జపించవలయును. 

నామజపమును నిష్కామభావముతో చేయవలయును. 


వీటిలో ఒక్కొక్క భావము మిగుల విలువైనది. (శ్రద్దాభక్తులు, (పేను, 


నిష్కానుభానము అనువాటిలో ఏ ఒక్క భావమును అవలంబించినను 
దానివలన మనము సంస్తారసాగరము నుండి ఉద్దరింపబడుదుము, 


భగవంతుని ధ్యానించునపుడు మనము ఈ ఆరువిషయములను 
లీ 


ఎమాత్రము విస్మరింపరాదు. 


[ 
లై 
చ, 


భగవంతునినామ జపము 
సంసారమునందు వైరాగ్యము, 
భగవంతుని గుణములను, ప్రభావమును, లీలలను స్మరించుట. 


170 భక్తియోగ తత్త్వము 





4. అందరిలోను ఉన్న _ (సర్వాంతర్యామియైన) భగవంతుని, 
తత్త్యరహస్యమును తెలిసికొనుట. 

5. నిరంతరము ఆ ధ్యాసను కలిగియుండుట (ఎడతెగకుండా ఉండుట) 

6. నిష్కామభావము. 

ఈ విధముగా ధ్యానము చేయవలయును. అట్టిధ్యానము ఒక్క 
క్షణమైనను చాలును. తపస్సు చేయుట, తీర్థములను దర్శించుట, వ్రతములను 
ఆచరించుట, దానములను, యజ్ఞములను చేయుట - ఇవేవియును పైన 
చెప్పిన ధ్యానమునకు సాటిరావు. 

ఈ విధముగా |ప్రతివ్యక్తియును (ప్రతిసాధకుడును) తన సమయమును 
విలువైనదిగా చేసికొనవలయును. 

గీతను ఈ విధముగా పఠించవలయును. ఒక మానవుడు గీతయొక్క 
పదునెనిమిది అధ్యాయముల యందలి మూల శ్లోకములను పఠించును. 
రెండవవాడు కేవలము ఒక అధ్యాయమునే అర్థమునెణీగి భావమును 
తెలుసుకొని పఠించును. ఐతే మొదటివానికంటె ఒక అధ్యాయమును 
అర్హసహితముగా పఠించువాడు శ్రేష్ణుడగును, అర్థమును, భావమును 
తెలిసికొని దానిని హృదయమందు ధారణచేసి తన కార్యముల యందు 
ఆచరించువాడు అందరికంటెను ఉత్తముడు. రామాయణాదులను పఠించుట 
యందు కూడ మనము ఈ పద్దతినే పాటింపవలయును. దైవసన్నిధిలో 
ప్రత్యక్షముగా చేయుచున్నామా అనునట్లు మానసికముగా పరమాత్ముని 
పూజింపవలయును. భగవంతుని ధ్యానించి, పూజించవలయును, 
నైవేద్యమును సమర్సింపవలయును. హారతి నియ్యవలెను. పిమ్మట స్తుతించి 
ప్రార్థించవలయును. ఇదంతయు భావుకతచే మంత్రముల అర్హమును 
తెలిసికొని, (శ్రద్దాభక్తులతో, నిష్కామభావముతో భక్తితత్సరుడై చేయవలయును. 
చిత్రపటాదుల సహాయముతో ధ్యానము చేయునప్పుడు ఆయాచి(త్ర 
వటములను గాక, విగ్రహములను గాక సాక్షాత్తు భగవంతునే 
ధ్యానించవలయును. ఈ ధ్యానము, పూజకూడా మిగుల విలువైనది. ఇట్లు 
పూజచేయు సమయమున మనస్సు ఇంకొకచోటికి పోవుటకు అవకాశమేలేదు. 


అనన్యభక్తియొక్క స్వరూపరహస్యములు 101 


ఎందుకనగా మానసిక పూజయందు భగవంతునిన్వరూపము కూడ 
మానసికముగనే ఉండును, మనము ఏ శరీరముతో భగవంతుని పూజించెదమో 
అది కూడ మానసికమే అగును. పూజకు కావలసిన సామా[గ కూడ మానసికమే 
అగును. మనము చేయు క్రియ: కూడ మానసికమే. ఈ విధమగు పూజ 
చేయునపుడు మనస్సు ఇటు నటు పోవుటకు ఆస్కారమే ఉండదు. 

'భావసహితముగ (శ్రద్ధాభక్తులతో, నిషా మభావముతో పరమాత్ముని 
స్తుతించవలయును. (ప్రాక్టించవలయును. ఇంతకుముందు భగవత్రాప్తి 
ఎందరికో కలిగెను, ఇప్పుడును కలుగుచున్నది. అట్లే నాకు కూడ 
భగవత్వాక్షాత్కారము (భగవదను(గ్రహము) లభించును' అని ఆ (ప్రభువు 
విషయమున నమ్మకముండనలయును. ఇట్లు భగవంతుని ఉనికిని విశ్వసించి, 
ఆ స్వామి సులభముగా లభించునను నమ శకముతో ఉండవలయును. 

వివేకముతో కూడిన వైరాగ్యముండవలయును. వైఠరాగ్యపూర్వకమైన 
ఉపరతి, (ప్రశాంతత ఏర్పడవలయును. శీఘ్రముగ మనస్సు [ప్రాపంచిక 
విషయములకు దూరము కావలయును. అప్పుడు మనస్సు అ(ప్రయత్చుముగ 
పరమాత్ముని యందు లన్నమగును. మనకు ఢ్రద్దయున్నచోట మనచిత్తవృత్తులు 
తమంతటతాము లగ్నమగును, కనుక భగవంతుని ఎడల భోక్త శ్రద్దలు 
పెరుగవలయును. (పేనుకు (ప్రధానకారణము ఢ్రద్ద, శ్రద్దకు ముఖ్యకారణము 
అంతఃకరణముయొక్క పరిశుద్దత, 

గీతయందు పరమేశ్యరుడీట్టు పలికెను. 

సత్మానురూవా సర్వస్య శ్రద్దా భవతి భారత | 

శద్దానుయోకి యం పురుస్తో యో యృచ్చుద్దః స ఏవ సః ॥ 

(గీత. 17/3) 

“ఓ అర్జునా! మనుష్యులందజి శద్దయు నారి అంతఃకరణరీతులకు 
తగినట్టు ఉండును. ప్రతివ్యక్తికిని ఏదో ఒక శ్రద్దఉండనే ఉండును. అతని 
జీవన విధానమంతయును అతని 'శద్దకు అనుగుణముగా కొనసాగు 
చుండును. దానినిబట్టి అతడెట్టి శ్రద్ద కలిగియున్నదియు తెలిసికొనవచ్చును”. 


172 భక్తియోగ తత్త్వము 

(శ్రద్దకూడ సాధారణమైనది కాకుండ అతిశయమై పరమ(శ్రద్ధ కావలయును. 
'ప్రత్యక్షమునకంటె కూడ (శ్రేష్టమైన దానిని పరమ(శ్రద్ద అందురు. ఏ విషయము 
గూడ (ప్రత్యక్షముగా కనిపించదు. కాని ఆ వస్తువు ప్రత్యక్షముగా కనిపించుట 
కంటె కూడ ఎక్కువ స్పష్టముగా గోచరింపవలెను. (శ్రద్దకు నిలయమైన వాని 
(ఆ దైవముయొక్క) మాటలలో అట్టి దృఢవిశ్వాసముండవలయును. 
మహారాజగు (ద్రుపదునకును, ఆయన ధర్మపత్నికిని పరమశివుని 
మాటలయందు అట్టి శ్రద్దయే యుండెను. శిఖండి మొదట బాలిక రూపమున 
జన్మించి, పిమ్మట బాలకుడగునని పరమశివుడు (ద్రుపదునితో పలికెను. 
('ద్రుపదునకు బాలిక జన్మించెను. కాని ఆతడామెను బాలకుడుగానే 
పరిగణించెను. దశార్లదేశమునకు రాజగు హిరణ్యవర్మయొక్క కుమార్తెతో 
ఆమెకు వివాహము జరిగెను. బాలిక (ప్రత్యక్షముగా నున్నప్పుడు కూడ ఆమెను 
బాలకుడనియే మహారాజు అంగీకరించెను. భగవంతుని వచనములయందును, 
గీతావాక్యములయందును అట్టి విశ్వాసమే ఉండవలెను. 

జ్ఞానము, వైరాగ్యము, ఏకాంతవాసము, నిష్కామభావము, నామజపము, 
శ్రద్ద, (ప్రేమ-ఇవన్నియు మిగుల విలువైనవి, వీటి కలయికచేత సర్వేశ్వరుని 
ధ్యానము, అ(ప్రయత్నముగనే కొనసాగుచుండును. ఇవన్నియు ధ్యానమునందు 
సహాయకము లగును. 

నిష్కామకర్మచేత భగవంతుని నామజపముచేత, ధ్యానముచేత అంతః; 
కరణము పరిశుద్దమగును, అంతఃకరణ శుద్దివలన సర్వేశ్వరునియందు 
భక్తిశ్రద్రలు కలుగును. శ్రద్దవలన (ప్రమ ఉత్పన్నమగును. 'దిను పరతీతి కోఈ 
నహి ప్రీతీ - (ప్రేమవృద్దియగుటవలన సాధకుడు భగవంతుని గుణములను, 
ప్రభావమును, తత్వమును, రహస్యమును యథార్థముగా అవగతము " 
చేసికొనును. భగవంతుని గుణములు, ప్రభావము, తత్త్వము, రహస్యము 
ఇవన్నియు మిక్కిలి ఎలువైనఎ. భగవంతుని నామరూపములు, లీలలు, 
ధామము - వీటన్నిటియందుగల గుణములను, ప్రభావమును, తత్త్వమును, 
రహస్యమును దర్శించవలయును. గుణ(ప్రభావములు తత్త రహస్యములు 
అర్ధమైనచో హృదయమందలి భావము తనంతట తాను ఉన్నత శ్రేణికి చెందినది 


అనన్యభక్తియొక్క స్వరూపరహస్యములు 173 


కాగలదు. అప్పుడు సాధకుని జీవనరూపము మారిపోవును. అతని పరిస్థితి 
యందు విలక్షణమైన మార్పు కలుగును, 

ఈ విషయములన్నియు వినగా, వినగా మనస్సునందు ఆనందము 
కలుగును, ప్రసన్నత లభించును. (ప్రశాంతత (వాప్తించును. ఆనందానుభూతి 
కలుగును. భగవంతుడు ప్రాప్రించునన్న ఆశ మొలకెత్తును. దీనివలన కూడ 
సాధకుని స్థితి మిక్కిలి శీఘ్రముగా మార్పుచెందగలదు. నిమిషములలో 
భగవత్రాప్రియు కలుగగలదు. చిత్తవృత్తి మారిపోనగా హృదయవికాసము 
కలుగును. వాణి గద్గదికమగును. కంఠము పెగలకుండును. శరీరమందు 
రోమాంచము కలుగసాగును. నేత్రములనుండి ఆఅనందాశువులు 
('ప్రబంచుచుండును. నాసిక నుండి కూడ జలము (ప్రవహించుచుండును. 
అతని మనస్సు, బుద్ది, ఇంద్రియములు అన్నిటియందు. ఆనందముయొక్క 
(ప్రవాహము వెల్లివిరియు చుండును. 

అట్టి అవస్థ కలుగకపోయినచో సర్వశ్వరుని వియోగమునకు దుఃఖము 
కలుగవలయును. ఆ (ప్రభువులేని జీవితము వ్యర్థమని దుఃఖముతో 
అనుభవము కావలయును. (ప్రభువగు శ్రీరాముని విరహమున భరతునకు 
కలిగిన స్టితియే విరహవ్వాకులుడగు సాధకునకు కలుగవలయును. భరతుని 
మనోదశను వర్షించుచు తులసీదాసు ఇట్లు చెప్పెను. 

“భరతుని మనస్సు శ్రీరాముని విరహసముద్రమున మునిగిపోవుచుండగా 
రక్షించుటకు వచ్చిన ఓడవలె హనుమంతుడు (బ్రాహ్మాణవేషముతో వచ్చెను”. 

(రామా ఉకొం, దో పేక) 


దీనిని సాధించుటకు. మనము సద్గుణములను, నదాచారములను, 
పరమెశ్యరభక్తిని, జ్ఞానవైరాగ్యములను అమృతతుల్యములుగ ఫూనిరచ 
వలయును, అన్నివేళల వీటిని అనుసరించవలయును. వీటికి విపరీతములైన 
దుర్గుణములను, దురాచారములను, దుర్వ్యసనములను, సోమరితనమును, 
'ప్రమాదమును (భ్రమను), నిద్రను, భోగానుభవములను సాధనయందు గొప్ప 
విఘ్నములుగా తలంచవలయును. వీటి స్వరూసమునే ఎల్లవేళల పరిత్యజించ 
వలయును. వీటికే ఒక్కక్షణము కూడ ఆ్యశ్రయమెయ్యారాదు. 


174 భక్తియోగ తత్త్వము 





భగవంతుని కలియుటలో ఏ ఒక్కక్షణము ఆలస్యమైనను అది ఒక 
యుగముగ అనిపించవలయును. భరతుడు రామచం[ద్ర (ప్రభువును 
కలియుటకు చిత్రకూటమునకు వెళ్లుచుండెను. ఆ మహాత్ముడచటికి 
చేరుటలో జరిగిన ఆలస్యమును అతడు సహించలేకుండెను. అట్ట పరమాత్ముని 
కలియుటలో జరుగు ఆలస్యము మనకు తట్టుకొనలేనిది కావలయును. 
నీటినుండి విడిపోయి చేప గిలగిలలాడుచుండును. అట్టి తపనయే భగవంతుని 
విరహములో మనకు కలిగినచో అప్పుడాస్వామి లభించుటలో ఆలస్య 
మేమియు ఉండదు. మనలో ఏక్షీభావస్థితి కలుగవలయును. చాతకపక్షి ఒకే 
నిష్టకలిగియుండును. ఆకాశము నుండి పడుచున్న నీటిబిందువునే అది 
గ్రహించును. భూమిమీద పడిన జలము గంగాజలమైనను అది దానిని (త్రాగదు. 
అటులనే ఒక్కపరమాత్మతప్ప ఏ వస్తువుకూడ మనకు పనికిరానిది 
కావలయును. చాతకపక్షివలె భగవంతుని ధ్యానమునందు మనకు ఏకా(గ్రత 
ఉండవలయును. చకోరపక్షి పూర్ణమనాడు చం|ద్రుడుదయించినప్పుటి నుండ 
అస్తమించువరకు (ప్రాణములను కూడ లెక్కచెయ్యకుండ ఆయనవైప 
చూచుచుండును. ఆయననే రెప్పవాల్చక చూచుచుండును. అమృతతుల్యమగు 
స్వరూప మాధుర్యమును (గ్రోలుచుండును అట్లే భగవంతుని ధ్యానించునపుడు 
ఆ స్వామి రూపమాధుర్యమునందలి సుధారసమును తనివిదీరా పానము 
చేయుచుండవలెను. 

పరమాత్ముడగు శ్రీకృష్ణుని యొక్క విరహముతో రుక్క్మిణివలె మనము 
కూడ వ్యాకులత చెందవలయును. “భగవంతుడు (ప్రత్యక్షము కానిచో మా 
(ప్రాణములు నిలువవు' అని ప్రతివ్యక్తియు గట్టి నిళ్చయమునకు రావలెను. 
అట్టిఎడ బాధ్యతను వహించి పరమాత్ముడు తన భక్తుని దగ్గణకు చేరును. 
భగవంతుడు. లభించనిచో జీవించి ప్రయోజనమేమి? అనునంత నిష్ట 
సాధకునకు ఉండవలయును, ఐతే ఆత్మహత్య చేసుకొనవలెనని దీని 
అర్థముకాదు. ఆయన దర్శనము కలుగనిచో మనప్రాణములు పోవుటకు 
విలవిలలాడు స్థితి కలుగునని వికలతకు లోను కావలయును. 

భరతుడిట్టు చెప్పెను. 


అనన్యభక్తియొక్క స్వరూపరహస్యములు 175 





“శరామచం[ద్ర(ప్రభువు రావలసిన గడువు ముగిసిన పిమ్ముటకూడ నేను 
ప్రాణములతో మిగిలియున్నచో నా వంటి అధముడెవ్వుడును ఉండడు, 
ఉండబోడు”. (రామా, ఉకాం. టో. 1-4 

అట్టి న్పీతిని పొందుటకు మనస్సునకు ఏక్నాగత కావలయును. 
ఎక్కడెక్కడికో వెళ్ళిన మనస్సును దారికి తీసికొని రావలయును. దానిని 
భగవంతునిలో లగ్నము చేయవలయును” పరమాత్ముడిట్టు నుడివెను, 

యతో యతో నిళశ్చరతి మనశ్చంచలమస్టిరమ్‌ । 
తతస్తతో నియమ్యైతత్‌ ఆత్మన్యేవ వశం నయేత్‌ ॥ 
(గీత. 6/26) 

“సహజముగా నిలుకడలేని చంచలమైన మనస్సు ప్రాపంచిక విషయముల 
యందు ఎళ్ళ్చంఖలముగా పఠిభ్రమించుచుండును. అట్టి మనస్సును ఆయా 
విషయములనుండి పదేపదే మజల్ఫి, దానిని పరమాత్మయందే స్టిరముగా 
నిల్సవలెను.” 

లేక మనస్సు ఎటుపోవునో పరమాత్మను అచటనే దర్శించవలెను. 


యో మాం పశ్యతి సర్వత్ర సర్వం చమయి పశ్యతి | 
తస్యాహం న ప్రణశ్యామి స చమే న ప్రణశ్యతి ॥ 
(గీత, 6/30) 

“సకల (ప్రాణులయందును ఆత్మరూపముననున్న నన్ను (వాసుదేవుని) 
చూచుపురుషునకు, అట్టే 'ప్రాణులన్నింటిని నాయందు అంతర్గతములుగా 
నున్నట్లు చూచువానికి నేను అదృశ్యుడను కాను, అతడును నాకు అదృశ్యుడు 
కాడు”. 

ఎందుకనగా భగవంతుడు ఇట్లు పలికెను, 

సమో౭_ హం సర్వభూతేషు న మే ద్వేష్యోల స్తిన ప్రియః | 

యే భజంతి తు మాం భక్త్యా ముయితేటేషు చాప్యహమ్‌ I 

“నేను సకలభూతముల ((ప్రాణులియందును సమభానముతో వ్యాపించి 


176 భక్తియోగ తత్త్వము 


యుందును. నాకు అప్రియుడు గాని ప్రియుడు గాని ఎవ్వడును లేడు. కాని 
నన్ను భక్తితో భజించువారు నాయందేయుందురు. నేనును వారియందు 
ప్రత్యక్షముగా ఉందును. 

“అర్థమును గోరువారు, అర్హులు, జిజ్ఞాసువులు, జ్ఞానులు అని నాలుగు 
విధములైన భక్తులుందురు. వీరిలో నిష్కాముడైన జ్ఞాని (శ్రేష్టుడు. 
భగవంతుడిట్లు పలికెను”. 

| | జ్‌ 

తేషాం జ్ఞానీ నిత్యయుక్త ఏకభక్తిర్విశిష్యతే | 

ప్రియో హి జ్ఞానినో£.త్యర్థమ్‌ అహం స చ మను ప్రియః ॥ 

(గీత. 7/17) 

“ఈ చతుర్విధభక్తులలో నిరంతరము నాయందే ఏకీభావస్థితుడై, అనన్య 
భక్తియుతుడైన జ్ఞాని అత్యుత్తముడు. ఏలనన వాస్తవముగ నన్ను 
(నాతత్త్యమును) తెలిసికొనిన జ్ఞానికి నేను మిక్కిలి ఇష్టుడను, అతడును 
నాకు మిక్కిలి ఇష్టుడు.” 

ఉదారాః సర్వ ఏవైతే జ్ఞానీ త్వాత్మైవ మే మళమ్‌ । 

ఆస్టితః స హీ యుక్తాత్మా మామేవానుత్తమాం గతిమ్‌ ॥ 

(గీత. 7/18) 

“ఈ చతుర్విధభక్తులందజును ఉదారులే. (అనగా భగవంతునియందు 
విశ్వాసమునుంచి, ఎల్లప్పుడును అతనినే సేవించుచు ఉండువారు.)కాని 
జ్ఞానియైన వాడు నా స్వరూపమే. ఇది నా అభిప్రాయము. ఏలనన అట్టి 
భక్తుడు తనమనస్సును బుద్దిని నాయందే స్థిరముగా ఉంచి నన్నే 
పరమ(ప్రాప్యునిగా భావించును. ఈవిధముగా అతడు నాయందే స్టితుడు,” 

ఈ విధముగా పైన చెప్పిన నలుగురు భక్తులయందును భగవంతుడు 
జ్ఞానిని విశేషముగా (ప్రశంసించెను. ఏకనిష్టగల జ్ఞానిని శ్రేష్టుడని, తనకు అత్యంత 
ప్రియమైన వాడని పలికెను. ఎందుకనగా భగవంతుడిట్టు వివరించెను, 


యే యథా మాం ప్రపద్యంతే తాంస్తథైవ భజామ్యహమ్‌ | (గత. 4/1) 


అనన్యభక్తియొక్క స్వరూపరహస్యములు 177 


"పార్థా! భక్తులు నన్ను సేవించిన రీతికి అనుగుణముగ నేను వారిని 
అను[గ్రహింతును”. 

అందువలన భక్తుడు తన్మయుడై భగవంతుని భజింపవలెను. 

సర్వభూతస్థితం యో మాం భజత్యేకత్వమాస్టితః | 

సర్వథా వర్తమానోఇపిస యోగీ మయి వర్తతే ॥ 

(గత, 6/31) 

“భగవంతునియందు ఏకీభావస్థితుడైనపురుషుడు సర్వభూతముల 
యందును ఆత్మరూపముననున్న సచ్చిదానందఘనవాసుదేవుడనైయున్న 
నన్ను బజించును., ఆట్ట యోగి సర్యథాస ర్వవ్యవహారములయందు 
ప్రవర్తించుచున్ననునాయందే (ప్రవర్తించుచుండును.” “ఎందుకనగా 
అతనిదృష్టిలో నేను తప్ప ఇతర వస్తువేదియు లేనేలేదు. (ప్రజలదృష్టిలో అతడు 
ప్రపంచమున నివసించుచు అన్నిపనులను చేయును. కాని నిజమునకు అతడు 
ప్రపంచములో స్థితుడై లేడు. నా యందే స్థితుడై యున్నాడు”. 

ఈ విషయముల నన్నిటిని తెలిసికొని జ్ఞానులు, మహాత్ములకువలె తమ 
స్థితిని సిద్దము చేసికొనవలయును. ఉన్నత [శ్రేణికి చెందిన సాధకుడు 
జ్ఞానముతో కూడిన భక్తుడు. అతడు నిరంతరము భగవంతుని 
భజించుచుండును. కనుక అట్టివానికి పరమాత్ముడు సులభుడగును, 
కృష్ణపరమాత్మ ఇట్లు చెప్పెను. 

అనన్యచేతాః సతతం యో మాం స్మరతి నిత్యశః | 

తస్యాహం సులభః పార్ట నిత్యయుక్తస్య యోగినః ॥ 

(గీత, 8/14) 

“పారా! నిత్యము నిరంతరము అనన్యభావముతో చిత్తమును నాయందే 
నిలిపి, పురుషోత్తముడనైన నన్నే స్మరించుచు, సంతతము మత్సరాయణుడైన 
యోగికి నేను సులభుడను, అనగా అతనికి సహజముగనే నేను లభింతును.” 

ఇందువలన భగవంతుడిట్టు పలికెను, 


178 భక్తియోగ తత్త్వము 





అహం సర్వస్య ప్రభవో మత్తః సర్వం ప్రవర్తతే | 
ఇతి మత్వా భజంతే మూం బుధా భావసమన్వతాః I 
(గీత, 10/8) 
“వాసుదేవుడనైన నేనే ఈసమన్తజగత్తుయొక్క ఉత్పత్తికి మూలకారణము. 
నావలననే ఈ జగత్తంతయు నడుచుచున్నది. ఈ విషయమును బాగుగా 
ఎజీంగిన జ్ఞానులైన భక్తులు భక్తిశ్రద్దలతో నిరంతరము నన్నే సేవింతురు." 
అట్టివారు ఏవిధముగా భజించెదరు? దీనికి సమాధానమును భగవంతుని 
మాటలలోనే వినుడు. 
మచ్చిత్తా మద్గతప్రాణా బోధయంతః పరస్పరమ్‌ । 
కథయంతశ్చ మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ ॥ 
(గీత. 10/9) 
“నా భక్తులు నాయందే తమ మనస్సులను లగ్నమొనర్తురు. తమ 
ప్రాణములను, తమ కర్మలన్నింటిని, తమ సర్వస్వమును నాకె 
అంకితమొనర్హురు. వారు పరస్పర చర్చలద్యారా నా మహత్యమును గూర్చి 
ఒకరికొకరు తెలుపుకొనుచు, కథలు కథలుగా చెప్పికొనుచు, నిరంతరము 
నంతుష్టులగుచుందురు. మజీయు వారు సంతతము నాయందే 
రమించుచుందురు.” ఈ విధముగా ఆ భక్తులు నన్ను నిత్యము, నిరంతరము 
ప్రేమతో భజించుచుందురు. నా కృపచే పొందుదురు, 
తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకమ్‌ | 
దదామి బుద్ధియోగం తం యేన మాముపయాంతి తే ॥ 
(గీత, 10/10) 
“అట్టు నిరంతరము ధ్యానాదులద్వారా నాయందే లగ్నమనస్కులై 
భక్తిశ్రద్దలతో నన్నే భజించువారికి నేను బుద్దియోగమును అనగా తత్త్యజ్ఞానరూప 
యోగమును (ప్రసాదించెదను. దానిద్వారా వారు నన్నే పొందుదురు.” 
తేషామహం సముద్దర్తా మృత్యుసంసారసాగరాత్‌ | 
భవామి న్షచిరాత్‌ పార్థ  మయ్యానవేశితచేతసామ్‌ ॥ 
(గీత. 12/7) 


అనన్యభక్తియొక్క స్పరూపరహస్యము 179 


“ఓ అర్జునా! నాయందేలన్షమనస్కులైన అట్టి పరమభక్తులను నేను 
శీఘ్రముగనే మృత్యురూపసంసారసాగరమునుండి ఉద్దరించెదను. ఇందులో 
ఆలస్యమేమియు ఉండదు”. 

అనన్యాశ్చింతయంతో మాం యే జనాః పర్యుపాసతే । 

తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం  వహామ్యహామ్‌ ॥ 

(గీత, 9/22) 

“పరమేశ్శరుడనైన నన్నే నిరంతరము అనన్య భక్తితో చింతనచేయుచు, 
నిష్కామభావముతోసేవించువారియోగక్షేమములనునేనే వహించుచుందును" 

అ(ప్రావ వన్వు(ప్రాప్తిని “యోగము'' అని అందురు. (ప్రాప్తించిన 
వస్తురక్షణమును “క్షేమము” అని అందురు. అనగా వారు: సాథన చేసి 
ఉన్నదానిని రక్షించెదను. నేటివరకు వారికి లభించని పరమపదమును 
(దానికొణకు భగవంతుడు అభయమిచ్చుచున్నాడు) వారికి (ప్రాప్తింపచేసెదమ, 

భగవంతుని ఈ వచనములను ధ్యానమందుంచుకొని మనము డానికి 
తగినట్టు రూసొందవలయును. అనన్యభక్తిచేత మనుష్యుఢు కోరినదానినే 
పొందగలడు. పరమాత్ముదట్టుచెప్పెను. 


భక్యా త్యనన్యయా శక్య అహమేనంవిధో౭ ర్జున | 
జ్ఞాతుం ద్రష్టుం చ తత్త్వేన ప్రవేస్టుం చ పరంతప ॥ 
మత్కర్మకృన్మత్స రమో బుద్భక్తస్సంగనర్ట్‌తః | 
ని ర్లైరస్సర్యభూతేషు యస్స మూమేతి పొండన ॥ 


(గీత. 11/54, 55) 
“కాని ఓ పరంతపా! అర్జునా! ఇట్టి నా చతుర్శ్భుజరూపమును 
ప్రత్యక్షముగా చూచుటకును, తత్త్యజ్ఞానమును పొందుటకును, అందు 
ఏకీభావస్టీతినందుటకును కేవలము అనన్యభక్తిద్యారా మాత్రమే 
సాధ్యమగును. అర్జునా! కర్తవ్యకర్మలను అన్నింటినినాకెఅర్సించువాడును, 
మత్సరాయణుడును, నాయందు  భక్తిశ్రద్దలుగలవాడును, (ప్రాపంచిక 
విషయముల యందు. ఆసక్షిలేనివాడును, ఏ('ప్రాణియందును ఏమాత్రము 
వైఠభావములేనివాడును ఐన అనన్య (పరము) భక్తుడు మాత్రమే నన్ను 
పొందగలడు." 
దినిపేరే ఏకనిష్టభక్తి, అవ్యభిచారిణి భక్తి అనన్యశరణము, అనన్య(ప్రేమ, 
అనన్యభక్తి అని అందుకు, 


180 భక్తియోగ తత్త్వము 





ఈ విషయములనన్నింటిని పరమాతు జే చెప్పెను. వీటికి అనుగుణముగ 
జీవితమును మలచుకొనవలయును. జీవితమును ఇట్లు రూపొందించుకొని, 
తదనుగుణముగ (ప్రపంచమునందు జీనించువారి జీవితము ధన్యము. 
ప్రాపంచిక పదార్థములన్నియు ప్రజలదృష్టిలో ప్రాపంచికములే. కాని సాధకుని 
దృష్టిలో అవన్నియు భగవంతునివే, నేను భగవంతునివాడను, పరమాత్ముడు 
నావాడు. నేనేమి చేసినను ఆ ప్రభువుకొజుకే అని అర్థము చేసికొనవలయును. 
సకలము భగవంతుని స్వరూపమనియే తలంచవలయును, గీతయందు 
కృష్ణపరమాత్మ ఇట్టు నుడివెను. 

బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్‌ మాం ప్రపద్యతే | 

వాసుదేవః సర్వమితి స మహాత్మా సుదుర్లభః ॥ 

(గీత, 7/19) 

“అనేకజన్మలపిదప జ్ఞానియైనవాడు(భగవత్తత్ల్యమును ఎజిగినవాడు) 
సర్వమూ వాసుదేవమయమే యని భావించి, నన్ను శరణుపొందును. అట్ట 
మహాత్ముడు లభించుట అరుదు.” 

అందువలన అందరిలో భగవంతుని దర్శింపవలయును, అందరిని 
పరమాత్మ స్వరూపులుగా ఖావించుచుండవలయును. ఆనందమున 
ముగ్దులగుచుండవలయును. దీనివలన ఈ స్థితి నిమ్నస్థ్రాయికి చెందినదని 
ఎందుకు భావించవలయును? 

(ప్రపంచమువలన తనకు (ప్రయోజనమేమిటి? ఏమైనను కావచ్చును. 
తానైతే సమస్తము భగవంతునిదని నేను భగవంతుని వాడనని అంతయు 
ఆ స్యామియందే ఉన్నదని తాను తలంచవలయును. చేయు పనులన్నియు 
భగవంతుని ప్రేరణచేత ఆ ప్రభువుయొక్క ఆదేశానుసారము జరుగుచున్నవని 
భావించవలయును. నేను ఆయన కాజకే ఇదంతయు చేయుచున్నాను, ఆ 
ప్రభువు చేయించుదానినే చేయుచున్నాను' అని తలపోయవలెను. ఈ భావము 
లన్నియు భగవంతుని దర్శించుటలొ సహాయపడును, ఇట్టు అర్థము చేసుకొని 
అన్నివేళల, అన్నిచోట్ల భగవత్స్యరూపమునే అనుభవించవలయును. ఆ (ప్రభువు 
నెప్పుడును విస్మరింపరాదు. 


అనుబంధము 

1 ధర శ్రైము 
(1) 'ధర్మ' శబ్దము “ధృ ధాతువు నుండి ఏర్పడుతుంది. దానికి 
ము సమస్త (బ్రహ్మాండమును ధరించునదె ధర్మము - 
శో ధారణొత్‌ ధర శ్రమత్యాహు: ధర్మేణ విధృతాః ప్రజా? | 

యఃస్యాత్‌ ధారణసంయుక్తః స ధర్మ ఇతి నిశ్చయ: ॥ 

'కణాదమహర్షి ధర్మలక్షణం ఇలా అంటారు - 
“యతోభ్యుదయ నిఃశ్రేయసా సిద్ది: సధర్మఃి (1-2) 
"దేనివలన ఈ లోకమున అభ్యుదయము మరియు పరమకళ్యాళా 
రూపమగు మోక్షము (ప్రాప్తించునో అదే ధర్మము”. 

(2) వేదస్మృతి సదాచారము మరియు తన రుచిననుసరించి పరిణామమున 
హితము చేయునది - ఇది నాల్గువిధాలుగా ధర్మానికి లక్షణము, మనువు 
కూడ ఇలాగే అన్నారు - 

శో వేద; స్య్రతిః సదాచారః స్వస్యచ ప్రేయమాత్మన:ః | 

ఏత చృతుర్విధం ప్రాహుః సాక్షాద్దర్మస్య లక్షణమ్‌ 1 (2-12) 

“ధరించడానికి యోగ్యత కల్లినదే ధర్మము. సమస్త విశ్వమును ధరించునది. 
సర్వశక్తివంతమైనది. మిక్కిలి సమర్థవంతమైన భగవంతుని న్యాయము 
మరియు చట్టము, అన్యాయాన్ని లేక చట్టాన్ని తెలుసుకొని, దానిని అనుసరించి 
ప్రవర్తించడమే ధర్మాన్ని ఆచరించడమౌతుంది”. 

(3) ఈశ్వరుని శాసనముననుసరించి (ప్రవర్తించేవాడు సంసారమునందు 
' అన్నివిధాల సుఖిస్తాడు. చివరికి ముక్తినికూడా పొందుతాడు. కాని దీనిని 
వ్యతిరేకించెడివాడు, ఎదురుదెబ్బతిని సడిపోతాడు, దుఃఖిస్తాడు, చివరికి 
అధోగతి పాలవుతాడు: 

(4) ఈశ్వరుడు అనాది అయినట్లుగానే ఈ ఈశ్వరీయ న్యాయంకూడా 
అనాడ్నియెయున్నది. కావున దినిని సనాతనమైనదని అంటారు. (ప్రాణిమాత్రునికి 
హితము చేయడమే మానవుని కర్తవ్యము, అందుకే ఈ ఈశ్శరీయ చట్టము 
లేక ధర్మము. 


అర్హ 
శ్‌ 


182 అనుబంధము 





(5) పరమేశ్వరుని మరియు పరమేశ్వరుని చట్టప్రభావాన్ని తెలుసుకొన్నవాడు, 
దానికి వ్యతిరేకంగా ఎన్నటికి ఆచరించడు. అతను చేయు సమస్తకార్యములు 
సహజంగానే పరమేశ్వరుని చట్టానికి అనుకూలంగానే వుంటాయి. అతనిద్యారా 
ఏ చరాచర ప్రాణికి కూడా ఏ కాలంలోను ఏ స్టితిలోను ఏవిధంగాను 
అహితము జరగనే జరగదు. 

(6) ధరించడానికి తగిన ధర్మము ఏమిటి? 

ఈ లోకమున మరియు పరలోకమున కళ్యాణము చేయునటువంటి 
మహాపురుషుల ద్యారా |ప్రసాదించబడిన విద్య, 

(7) ఈ లోకమున మరియు పరలోకమున కళ్యాణము (మేలు) చేయునదే 
ధర్మమంటారు. లోక-పరలోకములు రెండింటికి అహితకరమైనది, మేలు 
చేయునదికాదు, కీడు చేయునదే అవుతుంది. పురస్కారము కాదు, గొప్ప 
కష్టమే అవుతుంది. 

(8) ధైర్యము, క్షమ, మనోనిగ్రహము, చౌర్యము చేయకుండుట, 
బాహ్య-అభ్యంతరశుద్ది, ఇంద్రియ సంయమము, సాత్తికబుద్ది, అధ్యాత్మ 
విద్య, సత్యభాషణము, మరియు (క్రోధము లేకుండుట, ఈ పది - ధర్మమునకు 
లక్షణములుగా చెప్పబడినవి. 

(9) అహింసా, సత్యము, అస్తేయ, బ్రహ్మచర్య, అపరిగ్రహ, శౌచ, 
సంతోష తప, స్వాధ్యాయము, ఈశ్వరభక్తి జ్ఞాన, వైరాగ్య, మనోని[గ్రహము, 
ఇంద్రియ దమనము, తితిక్ష (శ్రద్ద, క్షమ, వీరత్వము, దయ, తేజస్సు, 
సరళత, స్వార్థత్యాగము, అమానిత్వము, అదంభిత్వము, అపైశునత్వము, 
నిష్కపటత్యము, వినయము, ధృతి, సేవ, సత్సంగము, జపము, ధ్యానము, 
నిర్వెరత్వము, నిర్భయత్వము, సమత్వము, నిరహంకారత్వము, మైత్రి, దానము, 
కర్తవ్య పరాయణత మరియు శాంతి - ఈ నలుబది గుణములలోనుంచి 
ఏమతమున ఎన్ని ఎక్కువ గుణములు ఉండునో ఆ మతమే అన్నిటికన్న 
ముఖ్యమైనది మరియు శ్రేయస్కరమైనదిగా తెలుసుకొనదగినది. 

(10) సద్గుణముల మరియు సదాచారముల పేరే ధర్మము. 

(11) ఏ ధర్మమునకు లక్ష్యము చాలా గొప్పదో, నిత్యమైనదో, నిర్భాధమైనదో, 
ఆనందము కలుగచేయునదో, ఎందులో అందరికి అధికారము కలదో అదే 
అన్నిటికన్నా ఉత్తమమైన సార్వభౌమ ధర్మమని అనిపించుకోగలదు. 


ధర్మము 183 





(12) పరమకళ్యాణమును ప్రాప్తింపచేయునదే. సర్యోత్తమ ధర్మము, 
ఇలాంటి ధర్మము నాదృష్టిలో అది వైదిక సనాతన ధర్మమే అవుతుంది. 

(13) హిందూ సనాతన ధర్మములో అతి స్వల్పకార్యము నుండి 
మహత్కార్యములన్నిటికి ధర్మముతో సంబంధం ముడిపడివున్నది. 

(14) హిందూ: శబ్దానికి భావము - 

హిందూస్తానమున (ఆర్యావర్తమున) జని శ్రంచుట, మరియు 
హిందూస్టానములోని ఒకానొక ఆచార్యునిచేత నడిపించిన మతమును 
స్వీకరించుట. 

(15) తనను హిందువుగా భానించెడి వాడే హిందువు "అవుతాడు: 

(16) ఒక్క హిందూధర్మమే అన్నివిధాల పరిపూర్ణమైన ధర్మము. మానవుని 
ఈ సంసారమునకు చెందిన తాపత్రయాగ్నుల నుండి విముక్తుని గావించి, 
అతనిని అనంత సుఖస్టితివరకు చేర్చి, అనుక్షణం ఆనందమయునిగా 
చేయుటయే దానియొక్క అంతిమలక్ష్యము. 

(17) హిందూధర్మము యొక్క పవిత్ర సందేశమును స్వీకరించి 
పలుసమయములందు ఈ జగత్తుకు చెందిన దుఃఖ, దగ్ధ, అశాంతజీవులు 
పరమశాంతిని పొందినవి. మరియు నేటికి జగత్తుకు చెందిన గొప్పగొప్ప 
భావుక పురుషులు అత్యంత ఉత్సుకతతో ఈ సందేశమును స్వీకరించడానికి 
తహతహలాడుతున్నారు. ఏ ధర్మానికి ఇంతటి మహత్తు కలదో అది అనాది 
కాలమునుంచి ప్రచలితమైన పవిత్రమైన మరియు గంభీర ఆశయము 
కల్గిన ధర్మాన్ని పాటించుజాతి, వ్యామోహముచేత జగత్తులోని అన్య మతముల 
నాశ్రయించి ఈనాడు * అజ్ఞాన సరితా (ప్రవాహములో కొట్టుకు 
పోవాలనుకొంటున్నది. ఇది చాలా. దూఖించవలసిన విషయము, 

(18) ఏ మానవుడు ఏ వర్లమున జన్మించునో, అతనికి లభించిన 
స్వాభావిక కర్మయే అతనికి స్వధర్మము, భారతవర్షమునకు చెందిన సువ్యవస్థిత 
వర్షవ్యవస్త్రయే. దీనికి పరమ ఆదర్శము. ఈ వర్లవ్యవస్థను ఛిన్నాభిన్నం 
చేయడానికి ప్రయత్నించెడివారు పెద్దపొరపాటు చేస్తున్నారు. ఈ జగత్తులో 
భేదము అనునది ఎన్నటికి నశించదు. ఇలా (ప్రయత్నించినందున వ్యవస్థవిధిగా 
తారుమారవుతుంది - ఇది మరీ దుఃఖాన్ని కలిగించెడి విషయము. 


184 అనుబంధము 


(19) ఈ సంఘము విరాడ్రూప భగవంతుని శరీరము. (బ్రాహ్మణులు 
సంఘరూప శరీరానికి ముఖము లేక మస్తక స్థానీయులు. క్షత్రియులు 
బాహువులు, వైశ్యులు ఊరువులు (జంఘములు) మరియు శూద్రులు 
పాదములు. 

(20) మస్తిష్కకార్యము బుద్దిద్యారా శరీరాన్ని నడిపించడం, 
భుజములకార్యము భౌతిక ఆపదలనుండ రక్షించడం. ఊరువులపని సుస్థిరంగా 
వుంచడం. మరియు పాదములపని దానిని నడిపించడం. దానిపనులన్నిటిని 
చేయడం. శరీరమునకు పైన చెప్పబడిన అవయవముల ఉపయోగము 
ఏదైతే వున్నదో అదే సంఘం కోసం నాల్లువర్లములకు చెందినదౌతుంది. 

(21) జగత్తునకు జ్ఞానమును (ప్రసాదించుట, పథ ప్రదర్శనము చేయుట, 
లేక హితమునకు వ్యవస్థ చేయుట, చట్టములను తయారుచేయుట (బ్రాహ్మణుల 
కర్తవ్యము. 

(22) అ(స్త్రశస్త్రములతో రాష్ట్రమును దురాక్రమణములనుండి మరియు 
దొంగలు, దోపిడీ దొంగలనుండి రక్షించుట, సముచిత న్యాయవ్యవస్థను 
కల్పించుట, దురాచారులను అణచివేయుట, (బ్రాహ్మణులు నిర్దేశించిన 
మార్గముపైన (ప్రజలను నడిపించుట క్షత్రియుల కర్తవ్యము, 

(23) కృషి వాణిజ్యము, గోరక్షణద్యారా సమాజమునందు సుఖసమృద్దిని 
విస్తరింపచేయుట, రాష్ట్ర సంపదను పెంపాందించుట |ద్రవ్యాన్నార్డించి దానిని 
లోకోపకారకార్యములందు వినియోగించుట మరియు ఈ విధంగా సమాజమును 
పోషించుట వైశ్యుల కర్తవ్యము. 

(24) శిల్పము, కళలు, మరియు కుటీరపరిశ్రమలద్యారా సమాజముయొక్క 
విభిన్న అవసరములను పూర్తికావించుట, సేవచేయుట, మరియు సమాజమును 
సుఖంగా వుంచుట శూ(ధుల కర్తవ్యము, 

(25) ఎవరికోసం ఏ సమయమున ఏ కర్మ ఏవిధంగా చేయడం 
సమంజసమో అట్టి ఈ కర్మకౌశలము చేత హిందువు తన ఇహలోక 
జీవనమును సుఖమయంగా గడిపి తన కర్మలనన్నిటిని భగవంతునికి 
అర్పించి, చివరికి మానవజీవిత పరమలక్ష్యమగు పరమాత్మను పొందగలడని 
వర్ణాశ్రమ ధర్మము మనకు బోధిస్తున్నది. 


ధర్మము 185 





(26) వర్ణాశ్రమ ధర్మమునకు వున్న దృఢత్వమే హీందూజాతిని కాపాడింది. 
వర్ణాశ్రమ ధర్మము. లేకపోతే మరియు దానిపట్ల హిందూజాతికి వెనుకటి 
శతాబ్దాలలో జరిగిన దురాక్రమణలచేత విజేతల ప్రభావంచేత మన హిందూజాతి 
ఎప్పుడో నశించిపోయి వుండేది. 

(27) ఈ దేశములో వర్ణాశ్రమ ధర్మము (శ్రద్దగా పాటించబడుతున్నంతవరకు 
దేశం స్వతంత్రంగా నుండెడిది, ఇక్కడ అన్నివిధాల సుఖసమృద్దిగా వుండెడిది. 
వర్ణాశ్రమ ధర్మపాలనపట్ల హేయభానము కల్లినప్పటినుండి మనపరిస్థితి 
దిగజారిపోసాగింది. 

(28) హిందువు జీవితం ధర్మబద్దమైనది. అతని జన్మమరణములు, 
భోజనపానీయములు, నిద్రించుట, మేల్కొనుట, ఇచ్చిపుచ్చుకొనుట, 
ఉపార్టించుట, మరియు త్యజించుట, ఇవన్నీ ధర్మబద్దంగానే కొనసాగాలి. 

(29) పాళ్ళాత్య సభ్యతను అనుకరించడం మనకు ఏవిధంగా హితకరంకాదు. 
ఇందువలన మన ఛార్మికభావాలు పూర్తిగా నశిస్తాయి. మనము కేవలము 
భౌతిక (ప్రగతి వెనుక పరుగిడి యదార్టలాభం నుండి వంచితులం 
కావాల్సివుంటుంది, 

(30) తన వేష భాషలను, భోజన-పొనీయములను, మరియు ఆచార 
వ్యవహారములను త్యజించడంచేత ఆ జాతి పూర్తిగా నశిస్తుంది. 

(31) పరదేశీయ మరియు పరధర్మీయుల సభ్యతను, భాషను, ఆచార 
వ్యవహారములను, రీతి-రివాజులను, దుస్తులను, మొదలగు వానిని 
అనుసరించడం వర్ణాశ్రమ ధర్మమును శిభిలపరచడంలో మిక్కిలి సహాయపడినది. 

(32) సనాతన వైదిక వర్ణాశ్రమ ధర్మపరిరక్షణకు కారణభూతమైన 
బ్రాహ్మణత్యమును మరియు పరమధర్మరూపమగు సంస్కృత (గ్రంథములను 
మరియు సంస్కృత భాషను రక్షించడం (ప్రతి ఒక్క ధార్మికుని కర్తవ్యము. 

(33) ధర్మ(గ్రంథములను మరియు సంస్కృత భాషను రక్షించడం చేతనే 
సనాతన ధర్మరక్షణ కొనసాగకలదు. 

(34) సంస్కృతము అనాదిభాషయని, మరియు సర్వాంగపూర్ణమైనదని 
జ్ఞాపకం వుంచుకోవాలి. సంస్కృతంతో సమానమగు భాష మరొకటి లేనేలేదు, 


186 అనుబంధము 





(35) మన ప్రాచీన మహర్షులు, మునులద్యారా ఆచరింపబడిన 
ఆచారవ్యవహారములను, వేషభాషలను మరియు స్వభావ సభ్యతలను నునము 
విధిగా అనుసరించాలి. స్వధర్మాన్ని త్యజించడం ఎట్టి స్థితిలోను మంచిదికాదు, 

(36) ధర్మమునకు అనుకూలంగా (ప్రవర్తించడంలోనే మానవుని 
మానవత్వము, బొన్నత్యము మరియు మిక్కిలి లాభము ఉంటుంది, 
ప్రతికూలంగా (ప్రవర్తించడంచేత మానవత్వము నుండి పతితుడౌతాడు. 
అవనతిని పొందుతాడు. చివరకు మిక్కిలి హాని కల్గుతుంది. 

(37) ప్రాణములు పోయినప్పటికిని ధర్మమును త్యజించకుండా వుండటమే 
మానవుని కర్తవ్యం. కారణం ధర్మం నిమిత్తం మరణించువాడు ఉత్తమగతిని 
పొందుతాడు. 

(38) గురుగోవింద సింగ్‌ కుమారులు ధర్మంకోసం తమ (ప్రాణాలను 
త్యజించి సుస్టిరకీర్తిని, ఉత్తమగతిని పొందినారు. 

(39) పరుల గుణయుక్త ఉత్తమధర్మంకన్నా, గుణరహితమైనప్పటికి 
స్వధర్మమే తనకు (్రేష్టమయినది, మరియు ఆచరించదగినది. స్వధర్మమును 
అనుష్టించడంచేత మానవునకు పాపం అంటుకోదు. (గీత, 18-47) 

(40) తన కళ్యాణము (శ్రేయస్సు నిమిత్తం మానవమాత్రుడు నిత్యము, 
నిరంతరము ధర్మమును అనుసరించాలి, 

(41) ధర్మమును అనుష్టించువానిని ధర్మము తప్పనిసరిగా రక్షించి 
తీరుతుంది. 

(42) ధర్మము ఎవరిని వదలదు, (ప్రజలే దానిని వదిలేస్తారు. 

(43) ధర్మమును నళింపచేయువానిని లేక త్యజించువానిని ధర్మం 
కూడా నశింపచేస్తుంది. కాని ధర్మమును రక్షించువానిని ధర్మం కూడా 
రక్షిస్తుంది. 

(44) ధర్మమే మానవునికి జీవనము, (ప్రాణము. ఈ లోకమున, 
పరలోకమున కళ్యాణమును కలుగచేయునదికూడా ధర్మమే. 

(45) పరలోకముకు కూడా ఒక్క ధర్మమే వెంటవస్తుంది. స్త్రీ పుత్ర, 
బంధువులు మొదలగు వారెవ్వరూ కూడా అక్కడ సహకరించరు. 


ధర్మము 187 


(46) ఘోర ఆపద వచ్చినప్పటికి, కామ, (క్రోధ, లోభ, భయ, 
వ్యామోహములకు వశభూతులై ధర్మమును ఎన్నటికి త్యజించకుండా వుండటమే 
మానవుల కర్తవ్యము, 

(47) మానవులందరు తమ తమ స్వభావములను అనుసరించి కర్మలను 
ఆచకిస్తూ వుంటారు. ఇందుకు పట్టుదల వ్యర్థము. [ప్రతి ఒక్క ఇం[ద్రియ 
భోగమునందు ఏ రాగద్వేషరూప శత్రువులు దొగివున్ననో సాపకర్మలను 
చేయుటకు ఏవి (ప్రోత్సహించుచున్నవో వాటికి వశంకాకుండా మరియు 
ధర్మమును అనుష్టించుట యందు సుస్థిరంగా వుండటమే మానవుని కర్తవ్యము. 

(48) ఒకవేళ ఏ మానవుడైనా ఒకానొక పరధరీ శ్రయునిద్యారా ధర్మత్యాగ 
నిమిత్తము అణచివేయబడినచో అక్కడ ధర్మరక్షణకోసం తన ప్రాణాలను 
సైతం నదలవలసివస్తై వదిలేయాలి. కాని ధర్మమును మాత్రం వదలరాదు. 
ఇందులోనే మానవునికి కళ్యాణమున్నది. 

(49) ధర్మమును అనుష్టించడంచేత గొప్ప ఆత్మికస్వారాజ్యము 
లభించగలదు, అలాంటప్పుడు ఈ సామాన్య స్వారాజ్య విషయం ఏమంత 
గొప్పుది, అది మిక్కిలి సునాయాసంగానే లభించగలదు, 

(50) అహింసా, సత్యము, ఆస్తేయము, (బ్రహ్మచర్యము, అపరిగ్రహము, 
శౌచము, సంతోషము, తపము, స్వాధ్యాయము, ఈశ్వర ప్రణిధానము 
మున్నగునఎ (శ్రుతి, స్మృతి (ప్రతిపాదిత విధివాక్య ధర్మములు, ధర్మమును 
త్యజించి అన్యాయము చేయువాడు చివరికి నాశనమౌతాడు, కంసుడు, 
రావణుడు మొదలగువారు అన్యాయకారణంచేతనే నళించారు. 

(5) ధర్మమార్గము మిక్కిలి సూక్ష్మమైనది. కాబట్టి నుహాపురుషులు 
పయనించిన మార్గమే ధర్మమార్లము, అంటే అట్టి మహాపురుషుల మార్గమును 
అనుసరించడమే ధర్మము. 





2. బాలకులకు హితబోధ 


(1) బాలకులు ఈ [క్రింద వ్రాయబడిన 'ఆరు' విషయములను తమ 
జీవితంలో (ప్రాణములతో సమానంగా భావించి వాటిని పాటించడానికి 
విశేషంగా (ప్రయత్నించాలి. సదాచారము, సంయమము, బ్రహ్మచర్యపాలనము, 
విద్యాభ్యాసము, తల్లిదండ్రులు, ఆచార్యులు మొదలగు గురుజనులకు [స 
మరియు ఈశ్శరభక్తి అనునవి ఈ ఆరు విషయాలు. 

(2) బాలకులు (ప్రాతఃకాలమున సూర్యోదయమునకు పూర్వమే లేచి 
శౌచ-స్నానములు చేయాలి. తిరిగి నిత్యకర్మను పూర్తిగావించుకొని పెద్దలకు 
నమస్కరించాలి. తదుపరి శరీర ఆరోగ్యమునకు మరియు బలవృద్దికి 
పశ్ళిమోత్తాసనము, శీర్దాసనము, విపరీతకఠరణ ఆసనము మొదలగు ఆసనములను 
మరియు వ్యాయామమును చేయాలి. తరువాత పాలు త్రాగి విద్యను 
అభ్యసించాలి. ఆసన వ్యాయామములను గనుక సాయంత్రం చేయాలని 
వుంటే పాలు (త్రాగకుండానే విద్యనభ్యసించాలి. 

(3) నిద్రిస్తూ వుండగానే సూర్యోదయమైనచో ఆ పగటిపూటంతయు 
గాయత్రిని జపంచేస్తూ ఉపవాసం వుండాలి. 

(4) నిత్యకర్మనందు భగవన్నామ జపంతోపాటు ధ్యానము కనీసం 
భగవద్గీతలోని ఒక్క అధ్యాయాన్నైనా పారాయణ చేయాలి. 

శ్లో! నిత్యం స్నాత్వా శుచిః కుర్యాత్‌ దేవర్షి పిత్సతర్పణమ్‌ | 

దేవతాభ్యర్భనం చైవ సమిదాధాన యవ చ ॥ 

“బ్రహ్మచారి నిత్యం స్నానమాచరించి పరిశుద్దుడై దెవ-బుషి- పితరులకు 
తర్పణము మరియు దేవతలకు పూజ మరియు అగ్నిహోత్రము విధిగా 
చేయవలెను”. 

(6) బ్రహ్మచారికి సూతకమంటూ ఎన్నటికి వుండనే వుండదు. కాని 
నిత్యకర్మ నాచరించడానికి ఎవరికి ఎట్టి అభ్యంతరము లేదు. జన్మ-మృత్యు 
సూతకమునందు సంధ్య, గాయ(త్రీజపము మున్నగు వైదికక్రియలను జలం 
లేకుండా మనసుతోటి మంత్రోచ్చారణపూర్వకంగా చేయాలి. సూర్యభగవానునికి 
మాత్రం జలంతో అర్హ్యం ఈయవలెను. 


బాలకులకు హితబోధ 189 





(7) (బ్రాహ్మణ-క్షత్రియ-వైళ్యులైనచో హోమము, సంధ్యావందనము, 
గాయతీజపము, స్వాధ్యాయము, దేవపూజనము మరియు తర్పణం కూడా 
చేయాలి, 

(8) ఇందులోకూడా సంధ్యను మరియు గాయత్రీజపమునైతే విధిగా 
ఆచరించాలి. చేయనిపక్షములో పప్రాయళ్ళిత్తానికి పాత్రుడు మరియు 
పతితుడౌతాడు. 

(9) గాయత్రి జపమును స్నానముచేసి పవిత్రత కలిగి చేయాలి. అటు, 
ఇటు తిరుగుతూ చేయరాదు. 

(10) గాయత్రిని నిత్యం ఒక సహస్రం జపించినందున ఒకమాసంలో 
పాపమునుండి విముక్తుడౌతాడు. 3 సంవత్సరములు చేసినందున బ్రహ్మప్రాప్తే 
కల్గుతుందని మహర్షి మనువు (వ్రాసినారు. 

(1D భగవద్గిత, రామాయణము, మున్నగు ధార్మిక (గ్రంథములను 
(శద్దాభక్తి పూర్వకంగా మననం చేయడానికి కూడ కొంత సమయాన్ని 
వినియోగించాలి. 

(12) బాల్యకాలమున విద్యనభ్యసించని బాలకుడు భావిజీవితములో 
సర్వదా పశ్చాత్తాప పడవలసివుంటుంది. 

(13) బాలకులకు లౌకిక విద్యతోపాటు ధార్మిక విద్యను కూడ నేర్పవలసిన 
ఆవసరం ఎంతైనా వుంది. ధార్మిక విద్యలేని మానవుని జీవితం పశుతుల్యంగా 
చెప్పుబడింది. 

(14) అతిగా భుజించడం ఆరోగ్యమును, ఆయువును, పుణ్యమును 
మరియు స్వర్గమును నశింపచేస్తుంది. మరియు లోకనిందితము కూడా, 
కావున అతిగా భుజించరాదు. 

(15) బాలకునకు వివాహము కానంతవరకు గురువు వద్దకాని లేక్ష 
తల్లిదండ్రుల వద్దగాని ఎక్కడ వున్నప్పటికి (బ్రహ్మచారిగానే వుండాలి. 

(16) ప్రస్తుత కాలాన్ననుసరించి కనీసం 18 సంవత్సరముల వరకు 
బ్రహ్మచర్యాన్ని విధిగా పాటించాలి. 

(17) సోడా, ఐస్‌, బిస్కట్స్‌, డాక్టర్‌ మందులు, హోటల్‌ భోజనము 


మా 
ళు 


మున్హుగునవి ఉబ్బష్టములు మనియు మిక్కిలి అపవిత్రములు. కావున 


190 అనుఐంధము 


వీటిని ధర్మమునకు విరుద్దంగా భావించి త్యజించాలి. ఇట్టి భోజనమును 
భగవానుడు తామసమైనదిగా పేర్కొనెను. 

(18) తరచుగా సోడావాటరు, ఐస్‌క్రీమ్‌, ఉచ్చిష్టములు. కేక్‌ మున్నగువానిలో 
గ్రుడ్డు, డాక్టర్ల బౌషధములలో మద్యమాంసముల కలయిక మరియు హోటలు 
భోజనమునందు మద్యమాంసాది సంపర్కమవడంచేత వీటినన్నిటిని మిక్కిలి 
అపవిత్రంగా భావించాలి. 

(19) బ్రహ్మచారి వెల్లుల్లి, నీరుల్లి, మద్యమాంసములు, భంగు, పొగాకు, 
బీడి, సిగరెట్‌, గంజాయి మొదలగు (స్రుణితమగు మరియు మత్తుపదార్హములను 
సేవించడం పనికిరాదు. వాటికి దూరంగా వుండాలి వాటిని ఎప్పుడు స్మరించనే 
స్మరించరాదు. 

(20) అత్తరు, సుగంధిత తైలమును, పుష్పమాలను, కాటుకను, తలవెంట్రుకల 
శృంగారమును, నృత్యమును, గానమును, వాద్యయంత్రమును, స్త్రీలను 
దర్శించడం - భాషించడం - స్పర్శించడం మరియు సినిమా థియేటర్లు 
మున్నగు ఆటలు, తమాషాలను చూడటం - ఇవన్నీ అనర్జాలన్నింటికి 
మూలమని కామోద్దీపకములని మరియు వీర్యనాశకములని భావించి 
త్యజించాలి, 

(21) అసత్యము, కపటము, మోసము ఛిద్రాన్నేషణము, జూదము, 
దెబ్బలాడుట, వివాదము, నింద, హింసా, దొంగతనము, వ్యభిచారము 
మున్నగువానిని మహావాతకములుగా భావించి అన్నిటిని పూర్తిగా త్యజించాలి. 

(22) ఆలస్య - (ప్రమాదములకు దూరముగా వుండి తల్లిదండ్రులు 
మున్నగు గురుజనుల సేవను పరమధర్మముగా భావించాలి. వారిని పూజించడం, 
సేవించడం, ఆజ్ఞను పాటించడం తత్పరతతో చేయవలెను. 

(23) కామ, (క్రోధ, లోభ, మోహ, రాగ-ద్వేష ఈర్ష్య, వైర అహంకార 
దంభ, దర్శ, అభిమాన అసూయ మున్నగు దుర్గుణములను పాపములన్నిటికి 
మరియు దుఃఖము లన్నిటికి మూలకారణములుగా తెలిసికొని 
హృదయమునుండి తొలగించడానికి విశేషంగా ప్రయత్నించాలి. 

(24) దుర్గుణములను మరియు దురాచారములను త్యజించి మనస్సును 
మరియు ఇంద్రియములను విషయభోగములనుండి తొలగించి తన 
వశమునందు వుంచుకోవాలి, 


బాలకులకు హితబోధ 191 





(25) తల్లిదండ్రుల, ఆచార్యులసేవ, ఆజ్ఞాపాలనతో సమానమౌనట్టి ధర్మము 
బాలకులకు వేరొకటి లేదు. వీరందరికి సేవ చేయడమే పరమధర్మము 
మిగిలినవన్న ఉపధర్మములు మాత్రమేనని మనువుగారు బోధించిరి. 

(26) తనకన్న పెద్దవారినందర్శి సేవించాలి, నమస్కరించాలి, వారిలో 
కూడా వేదశాస్త్రములను అభ్యసించిన |బ్రాహ్మణుడైతే ఆందరికన్న అధికంగా 
సత్కరింపదగినవాడు. 

(27) వైశ్య - బుషి శ్రవణకుమారుడు, మర్యాడా పురుషోత్తముడగు 
శ్రీరామచంద్రుని మాదిరిగా మాతృ పితృ చరణములకు నిత్యము 
నమస్కరించాలి. మరియు ' శ్రద్దా-భక్తి, ఎనయపూర్వుకంగా వారి ఆజ్ఞను 
పొటిస్తూ తత్సరతతో వారిని సేవించాలి. 

(28) మాతృంపిత్స సెవాపరాయణులైన పురుషులకు ఆయుర్హుద్ది, విద్యావృద్ది, 
బలనృద్ది కలగడంతో పాటు ఉత్తమగతి, ఇహపరలోకములందు చిరకాలము 
వరకు వుండునటువంటి కిర్తికూడా కల్గుతుంది. 

(29) తల్లిదం(డ్రుల, గురుజనుల, తోటివిద్యార్దుల విషయము నందే 
కాకుండా అందరి తోటి సదా సర్వదా హితకరమగు మరియు వినయముతో 
కూడిన వచనములనే పలకాలి. మనసు, వాక్కు, తనువుతో అన్నివిధాల 
పరులకు హితము కల్గునట్టుగానే వ్యవహరించాలి. 

(30) జగత్తునందు అన్నిటికన్న మించినది ప్రేమ. (ప్రేమ సాక్షాత్‌ పరమాతు ని 
స్వరూపము. కావున (పేమ. వున్నచోటనే సుఖమునకు మరియు శాంతికి 
సామ్రాజ్యము. 

(31) ఎవరైనా తనను నందించినప్పటికి లేక తిట్టినప్పుటికి తాను డానికి 
బదులుగా శాంతిని కల్గించు సత్యము, (ప్రియము, హేతకరమగు కోమల 
వచనములనే పలకాలి. 

(32) ఎంతటి ఆపదవచ్చినప్పుటికి ధైర్యముతో మరియు నిర్భయంతో 
అన్నటిని సహించాలి. ఎందుకంటే, నిర్ణయంగా సహించడంచేత ఆత బలానికి 
వృద్ది చేకూరుతుంది. ఇలా భావించి ఆపదయందుకూడా ధైర్యమును 
మరియు ధర్మమును విడనాడరాదు. 


192 అనుబంధము 





(33) సహనశక్తిచేత ధీరత్వము, వీరత్వము, గంభీరము, మరియు 
ఆత్మబలమునకు వృద్దికూడ కల్గుతుంది. క్షమాబుద్దితో విధిగా సహనశక్తి 
కల్షివుండాలి. పిరికితనము, లేక భయముతోటి కాదు. 

(34) (ప్రతి ఒక్క బాలకుడు తన బలమును వృద్ది చెందునట్టుగా 
ప్రయత్నించాలి. ఇందుకు ఐదు విషయములు సహకరిస్తాయి : 

(క) (బ్రహ్మచర్యపాలనము - దీనిచేత శరీరముతోపాటు ఆత్మబలము 
కూడ వృద్దిచెందుతుంది. 

(ఖ) నిత్యం నియమంగా వ్యాయామం చేయడం. దీనిచేత శరీరమునకు 
పౌరుషము మరియు స్ఫూర్తి కలుగుతుంది. 

(గు సాయం (ప్రాతకాలములందు విధిగా పాలుత్రాగటం, పాలు సాక్షాత్‌ 
అమృతం. బలమును మరియు బుద్దిని వృద్ది చేయడానికి ఇంతకు మించిన 
(శ్రేష్టమైన పదార్థము మరొకటి లేదు. వ్యాయామ అనంతరము పాలు త్రాగినందున 
విశేషలాభం కలుగుతుంది. పాలను త్రాగటం చేత మనసు సాత్మికమౌతుంది. 

(ఘు) స్వాస్థ్య విషయములందు విశేషదృష్టి కల్షివుండటం. రోగరహితులుగా 
వుండడానికి తన ఇంటిని, శరీరమందలి వస్త్రములను శుభ్రంగా వుంచుకోవాలి. 
ప్రతిఒక్క బాలకుడు తన బుద్ధిని వికసింపచేసుకోవాలి. విద్యచేత మరియు 
స్మర్షంథముల అభ్యాసము చేత బుద్ది పెరుగుతుంది. వృద్దుల మరియు 
సజ్జనుల సాంగత్యము, సేవచేయడం మరియు నమస్కారము చేయడంచేత 
విచారములు పవిత్రమౌతాయి. ఉత్తమగుణముల సం(గ్రహము ఉత్తమ (ప్రవర్తన, 
శౌచాచారములను పాటించడంచేత కూడ బుద్ది పవిత్రము మరియు చురుకుగా 
తయారవుతుంది. 

(ఇ) బాలకులందరు తమ హృదయమునందు భగవద్భక్తి కల్లివుండాలి. 
భగవద్భక్తి వలన సదాచారములు మరియు సద్గుణములు వాటికవే వృద్ది 
చెందుతాయి. ఉత్తమ (ప్రవర్తనకు భగవద్భక్తి మూలాధారము. భగవంతుని 
కీర్తన, ధ్యానము, పూజ, (ప్రార్ధన, నమస్కారము, స్తుతి ఇవన్నీ భక్తికి అంగములు, 
బాలకులు వీటిపట్ల విశేషంగా దృష్టిని కల్గివుండాలి. 


న! టి శం 


